Os 

+ కలౌ వేంకటనాయక; 
టే 

శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తుడు 


కుమ్మరి భీమన్న 
కురువరతినంబి కథ 


(నాటకం) 


రచీగో : 
అబ్టీ రామకృష్ణ, 
క్రాస్‌రోడ్స్‌, కలికిరి - 517 234 
చిత్తూరు జిల్లా 
This book is published with the financial assistance of 


Tirumala Thrupati Devasthanams under Aid to Authors Scheme for 
Religious Publications. 


కుమ్మరి భమన్న 
అను కురువరతి నంజ కథ (నాటకం) 


రచన, ప్రచురణ : 
అల్లీ రామకృష్ణ 


ప్రథమ ముద్రణ: నవంబరు, 1999 
ప్రతులు : 1,000 


నర్వ వాక్కులు రచయితవు 


ముద్రణ : 

విజయవాణి ప్రింటర్స్‌, 

చౌడేపల్లి - 517 257, 

చిత్తూరు జిల్లా. 

= : 08581 - 56234, 56239 


వెల : 20/- 


ప్రతులకు : 

ఏ. లోకేశ్‌ మణికంఠ, 

ఏ/0 అల్టీ రామకృష్ణ, బి.ఎ., బి.ఎడ్‌., 
క్రాస్‌ రోడ్స్‌, కలికిరి - 517 234, 
చిత్తూరు జిల్లా. 


= : 08586 - 57820 





“తలమేల కులమేల తవమే కారణము 
ఎలమి వహరఠరిదానులు ఏ జాతి అయిననేమి, 


ఏమి వలనిన నిచ్చు నెవ్వుడైనను 
యేమర గొలిచిన నితడే దైవము 


ఎల్లలోకయములకు అప్టడగు 
తిరువేంకటాద్రీశుడు, 


కొండంత వరములు గుప్పెడు 

కొండలలో నెలకొన్ల కోనేటి రాయడు ... 
tt pk kt 

భక్తి ముద్చుము కాని నంవదలు కావు 

గుణము శ్రేప్టమైనదికాని కులము కాదు 

మానవత్త మెక్కువ కాని మతము కాదు 


ఈ చిన్ని పొత్తం అంకితం 
అల్దీ రామకృష్ణ 


ప్రస్తావము 


భవిష్యోత్తర పురాణంలో పేర్కొనబడిన కుమ్మరి భీమన్నను గురించే పదకవితా 
పితామహుడైన అన్నమాచార్యులు తన కీర్తనలో “కుమ్మరదాసుడైన కురువరతినంబి - ఇమ్మన్న 
వరములెల్ల నిచ్చినవాడు - కొండలలో నెలకొన్న కోనేటిరాయడు ' అని ప్రస్తావించాడు. అందుకు 
ఈనాటకానికి 'కురువరతినంబి కథ' గా కూడా పేర్కొనడం జరిగింది. అయినా ఈ నాటకానికి 
మూలం భవిష్యోత్తర పురాణంలోని కథలే. 

ఈ భీమన్న అపూర్వరీతిలో శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని ప్రస్తుతించాడు. తొండమాన్‌ 
చక్రవర్తి కూడా మరో పద్ధతిలో స్వామివారిని స్తుతించాడు. అవి సంస్కృతంలో ప్రస్తావింపబడ్డాయి. 
ఆ స్తోత్రాలను సందర్భానుసారంగా ఈ నాటకంలో వచన, పద్య దండక రూపాల్లో అనుసరించడం 
జరిగింది. 

తిరుపతి నుండి తిరుమలకు పోవు నడక దారిలో శ్రీవారి పాదముద్రలు, తలయేరు 
గుండు తటస్థపడుతాయి. ఆ దారిలోనే శ్రీవారిని మట్టిపూలతో పూజించి సాయుజ్యం పొందిన 
కురువరతి నంబి బొమ్మలు చూడవచ్చు. 

నూతన గృహ నిర్మాణాన్ని మన ఆలోచనల ప్రకారం అభిరుచులకు తగినట్లుగా 
నిర్మించుకోవచ్చు కానీ పురాతన జీర్ణభవనోద్ధరణ చేస్తూ తీర్చిదిద్దాలంటే శ్రమతో పాటు కొన్ని 
జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. మొదట శిధిల భాగాలను గుర్తించాలి, తర్వాత అందుకు 
కావలసిన సామగ్రిని సేకరించుకోవాలి, పూర్వ రూపం చెడకుండా చూచుకోవడమేగాక కొంగ్రొత్త 
మెరుగులు దిద్దటానికి కొంత చొరవ చూపాలి. అటు పిమ్మట కావలసిన హంగులు సమకూర్చినప్పుడే 
- అదో నూతన భవనంలాగ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇందు కోసం ఎందరి సహాయ 
సహకారాలనో పొందవలసి ఉంటుంది. 

పురాణాంతర్గత కథలను సేకరించి వాటికో రూపం తేవడం కూడా జీర్ణ భవన 
పునర్నిర్మాణంలాంటిదే. 

ఈ నాటక నిర్మాణ రూపం పాఠక ప్రేక్షకుల సుమనో దృష్టికి ఆనినప్పుడే నా యీ శ్రమకు 
సార్థక్యం సాధ్యమతుతుంది. 

నేనితః పూర్వం సేకరించి - పా.శ్రీ. తెలుగు విశ్వవిద్యాలయం ఆర్థిక సహాయంతో 
ప్రచురించిన “వినాయకుడి కథలు (గణపతి కథా కదంబం) కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక 
స్వామివారి సన్నిధిలో, ఆ దేవస్థానంలోనే ప్రప్రథమంగా పుస్తకావిష్కరణ కావించిన పాలక 
మండలి, చిత్తూరు జిల్లా రచయితల సంఘం నాకిలాటి ఆధ్యాత్మిక రచనల పట్ల మరింత 
ఆసక్తినీ, ప్రోత్సాహోత్సాహాలను కలిగించారు. వారికి నా అభివందనములు. 


కలికిరి, 
13-11-1999. - అల్టీ రామకృష్ణ 


పరిచయము. 


“కొండలలో నెలకొన్ష కోనేటి రాయడు వాడు...” అనే అన్నమాచార్ముల వారి 
నంకీర్ణనని ఎరుగనివారుండరు. అందులో కురువరతి నంటి అనే కుమ్మరిదానునీ 
తొండమాన్‌ చక్రవర్తినీ ప్రస్తావించారు వద నంతీర్తనాచార్కులనారు. ఎవరా 
కుమ్మరిదాను? అంతటి తొండమాన్‌ చక్రవర్తి సరసన స్తానం పొందడానికి అతనికిగల 
అర్హత ఏమిటి? అనలు వీరికీ తిరుమలలోని వెంకన్ల దేవళానికీ ఉన్ల అనుబంధం 
ఏమిటి? బంగారు భ్రూలు మట్టివూలుగా ఎందుకు మారాయి? ఆ మన్నుకి మనన 
ఎలా దక్కింది? అనుకోవాలేగానీ అన్నీ వ్రశ్లలే. వాటన్నింటికీ విడమరచి 
వివరాలందించోే నాటకమిది. టీని వెనుక ఎంతో శ్రమా వరిశీలనా 
వరిశోధనలతోబాటు భక్తి శ్రద్రలున్హాయి. కనుకనే ఇది విశిష్టమైన రచనగా మిగిలింది. 


—0 “Wp 
సులువు తెలినీ రాసిన నాటకం గనక ప్రదర్శన కూడా నులువే. 
అల్లీ రామక్యన్లగారికి రాయడమన్న్లా రానేవారన్లా తగని అపేక్ష ఎవరేం రాసినా 
చదివి నంతోషిస్తారు, ప్రోత్చపొన్తారు. తను రాయవలని వస్తే మాత్రం భక్తిని 
అతిక్రమించరు. హారివహరనుత శతకం, గణవతి కథాకదంబం, ఇవ్చడీ నాటకం... 


ఎంతో కవిత్వమూ, కథలూ, నవలా ఇలా ప్రయురించాల్లినవి ఇంకా ఎన్లో 
ఉన్నాయి. అనీ ఒక్కొక్కటీ వెలుగులోకి రావాలని ఆశిన్తూ.... వస్తాయని ఎదురు 
ఇచూనుూ..... 


“కళ్ళాణాద్భుతగాత్రాయ కామితార్ల ప్రదాయినే.....” 


బుధజన విధేయుడు 
11-11-99, జొన్నవిత్తుల శ్రీరామ చంద్రమూర్తి 
హైదరాబాదు. స్కిప్ట్‌ రైటర్‌, 
ఉషాకిరణ్‌ మూవీస్‌, 


హైదరాబాదు. 


కుమ్మరి భీమన్న గురించి ..... 





అిక్టీ రామకృష్ణ అప్రతిమాన ప్రతిభా విశేషము గల రచయిత ఆయన తన రచనలో 
సర్వసాధారణముగా అంతకు ముందెన్షడు ఎవ్వరు వినని అనేక వినూత్నాంశములు చేర్చి 
రసమయ మొనరింతురు. పరిశోధిత విషయమును జెచిత్య స్ఫూర్తితో సర్వాంగ 
సుందరముగా సందర్జానుసారముగా సమన్వయించి కవితా సారమును అపార భక్తి 
ప్రపత్తులతో ప్రగాఢ ప్రతృయముతో అందరికీ అందించుట ఆయన పరమాశయము. 
'వినాయకుడి కథలు, 'అయ్యష్ట స్వామి గేయ మాలికి, 'హరిహరసుత శతకము' మొ॥నవి 
ఏరి కృతులు. 


ప్రక్యతక్యతి కురువరతినంబి కుమ్మరి భీమన్న కథ బక రూపకము. ఈ 
ప్రయత్షమింతవరకు సాహిత్య చరిత్రలో ఎవ్వరు చేయలేదు. ఇట్టి పనికి నాంది పలికిన 
కవి శ్రీ అల్టీ రామకృష్ణ “ఏరుకరీతినంజి దొనుడౌ కుక్సురి యెడ - ప్రీతి నిష్నన్న కరకులు 
వేంకటేపపిచ్చెకని అన్నమయ్య కీర్తించె గాని - భట్టని దువీంచి ఐికరీకుల్‌ ఫలుక లేదు” ౩2 వేల 
కీర్తనలలో ప్రస్తుతము లభ్యమైన వానిలో ఎక్కడనో ఒక్కచోట సూచనగా తెల్పిన వాక్యమే 
ఈ కృతికి పరమ ప్రమాణము. ఇట్టి భక్తుని కథ రసవత్తరముగా కవి తాను కొందలు 
ప్రసిద్ధుల వలన విన్నవి కన్నవి ప్రచారములో అనగా వదంతిలో ఉన్నవి చేర్చి పోతనవలె 
భక్తి భావముతో తెలియవచ్చినంత తేటపరచినాడు. ఈపకముగా రూపొందించుటలో 
పొతనవలె కేవలము వినయము ప్రదర్శించిన చాలదు. విషయమును సేకరించుటలో 
వ్యయప్రయాసలు సాధక బాధకములున్ష్నవి. అన్నింటిని ఎంతో 'పర్చుతో నేర్పుతో 
వింగడించుకొని సమరస భరితముగా సమన్వయ సంశుద్ధితో జెచిత్స భంగము లేకుండ 
రచింపవలసియున్నది. ఎక్కడనో భవిష్టోత్తరములో ఈ కులాలుని కథ ఉన్నట్లు వినికిడి. 
ఈ భీమన్న కథకు సంబంధించి పూర్వాపరములు సమకూర్చుకొని, అవసరమైన చోట్ల 
కొన్ని కల్బనలను జోడించి రూపకమును నిర్మించిన తీరు ప్రశంసాహము. ఇది టి.టి.డి. 
ఆర్థిక సాహాయ్యముతో ముద్రితమగుట ఎంతో నంతోవప్రదము. తప్పక ఈ కృతి 
ఆంద్రావళిమోదముంబొరయునట్టు బహుళ ప్రచారమును పొంది అలీ రామక్యష్ణ 
ఆశయములను లోకమునకు వెల్లడించుగాక. ఇంతకు మునుపెవ్వరు చేపట్టని యిట్టి 
క్యతులెన్షో ఈ రచయిత రచించి శాశ్వత కీర్తి ప్రతిష్టలు గడించుగాక! 


డొ మల్లెల గురవయ్య, M.A. ౯౧౧.౦. 
రిటైర్డ్‌ ప్రొఫెసర్‌, బి.టి. కాలేజ్‌, 
మదనపల్లి. 


ఆకాంక్ష 


దః శ్రీ మేడసాని మోహన్‌, [1 1. 
సహస్రావధాని, 

అన్నమాచార్య ప్రాజెక్టు స్పెషల్‌ ఆఫీసర్‌, 
తిరుమల తిరుపతి దేవస్థానములు. 


“గుతజ్ఞానం నతచ్చిల్చం నసావిద్మా నసాకలా | 
నాసా మోగోన తత్కర్మ నాట్యేఫ్మిన్‌ యన్నద్యశ్యతే 1” 


. బుషికల్పుడు, కళాప్రష్టయెన భరతముని నాట్యశాస్త్రంలో నాటకం యొక్క వ్యాపకత్వాన్ని 
తెలియజేశారు. 


దుఃఖార్తానాం శ్రమార్తానాం శోకార్తానాం తపస్వినామ్‌ । 
విశ్రాంతి జననం కాలే నాట్సమే తద్‌ భవిష్యతి ॥ 
ధర్మ్యం యశస్యమాయుషం హితం బుద్ధి వివర్ధనమ్‌ | 
లోకోపదేశ జననం నాట్యమే తద్‌ భవిష్యతి ॥ 


పండిత, పామర ఖేదం - వృద్ధ, శిశు భేదం లేకుండా ఆర్తులందరకూ ఆనందాన్ని, 
ధర్మనిరతిని, హితాన్ని, కలిగించే వినోదం నాటకం. ఇందులో అన్ని రసాలను ప్రదర్శించి 
లోకహితాన్ని పెంపొందించే జ్ఞానోపదేశ ప్రక్రియ. అందుకే చిత్త నిత్యస్థిత శివ స్వరూపుడైన 
మహాకవి కాళిదాసు మాళవికాగ్ని మిత్రంలో. 


దేవానా మిద మామనంతి మునయః శాంతం క్రతుం చాక్షుషం 
రుద్రేణేదముమాక్యత వృతికరే స్వాంగే విభక్తిం థ్విథా ! 
తైగుణ్బోధ్దవమత్ర లోక చరితం నానారసం ద్యశ్యతే 

నాట్యం భిన్షరుచేర్దనస్య బహుథాష్న్యేకం సమారాధనమ్‌ ॥ 


నాట్యం సంగీత - సాహిత్య - నృత్యాలకు కూడలివంటిదన్న పై అభిప్రాయాన్ని, ఆధునిక 
ఆర్వహృదయవరేణ్యులు ముక్త కంఠంతో అంగీకరిస్తున్న విషయం సువిదితమే. 

కాని నేటి గతి శీలక సాహిత్యంలో, సంగీత ప్రపంచంలో వచ్చిన అనూహ్య నాగరిక 
పరిణామాలను అనుసరించి, నృత్య రూపకాలకు ప్రాధాన్యం హెచ్చింది. వచన నాటకాలకు 
కొంత ప్రాధాన్యత తగ్గింది. ఈ కొరత తీర్చడానికా అన్నట్లు ఇటీవల కొంత మంది ధార్మిక దృష్టికల 
రచయితలు పౌరాణిక, ఇతిహాసిక నవలలను, ఖండకావ్యాలను, నాటకాలను విరచిస్తున్నారు. 
ఇది సాహిత్య ధార్మిక సంస్కృతులలో ఉన్నతిని పెంపొందించే హర్షణీయ పద్ధతి. 


ఈ నేపథ్యంలో అల్టీ రామకృష్ణ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి 
భక్తుడు కుమ్మరి భీమన్న అనే 'కురవరతి నంబి కథ నాటకంగా రచించారు. కేవలం 8 మంది 
పాత్రలతో ఈ నాటకాన్ని రూపొందించడం ఒక ప్రత్యేకత. 

భవిష్యోత్తర పురాణంలో పేర్కొనబడ్డ కథ ఆధారంగా వీరు ఈ నాటకాన్ని రచించారు. 
ఈ కథను వరాహపురాణం కూడా పేర్కొని ఉన్నా సవిస్తరంగా భవిష్యోత్తరమే తెలియజేస్తున్నది. 
ఈ రెండు పురాణాల్లో ఈ కథ పట్ల సాదృశ్య - వైదృశ్యములున్నాయి. 

భగవంతుడు భక్తుల అహంకారాన్ని పోగొట్టి, వారికి వినయాన్ని పెంపొందిస్తాడని - భగవానునికి 
భక్తుని హృదయమే ప్రధానం, అతడిచ్చే కానుకలు, పదార్థ విశేషాలు కావన్న సత్యాన్ని 
తెలియజేసే మహత్తరమైన ఇతివృత్తం ఇది. శ్రీనివాసుడు తొండమానునకు భీముని కథ 
వివరించునట్లు రెండు పురాణాల్లో సమానంగా ప్రతిపాదించబడింది. 


యదా ప్రకాశితా పూజా, యదా రాజా సమాగతః । 
తొండమాంస్తేన సంవాదస్తదా మోక్షం గమిష్యసి ॥ 
ఇతి పూర్వం పరందేవో దత్తవాన్‌ వేంకటేశ్వర: | 

(వరాహ.పు. 11 10-9) 


నీ పూజ ఎప్పుడు సమస్తలోకానికి తెలుస్తుందో తొండమాన్‌ చక్రవర్తి వచ్చి సంభాషిస్తాడో 
అప్పుడు నీకు మోక్షము లభిస్తుందని సాక్షాత్తూ సారసనేత్రుడు తెలియజేయడం - భక్త వ్రజాంతరంగ 
వాంఛా ప్రదాయియైన స్వామి మనోరథం చక్కగా ప్రతిపాదింప బడింది. 

ఇటువంటి దివ్యమైన, భవ్యమైన ఇతివృత్తాన్ని నాటకంగా రూపాందించాలన్న తలంపు 
కలగడం శ్రీ రామకృష్ణగారి భక్తితత్సరతకు నిదర్శనం. ఈ నాటకంలోని 15 రంగాల్లో ఉన్న 
సంభాషణలన్నీ అకృతకంగా, అత్యంత సహజంగా ఉన్నాయి. ముఖ్యంగా 10వ రంగంలో ఉన్మాద 
దశలో ఉన్న తొండమాన్‌ నృపాలుని మానసిక స్థితి ప్రతిబింబించేట్టుగా రచయిత సంభాషణలను 
రూపొందించడం ప్రశంసనీయం. ఇట్టి స్థితి ప్రతి భక్తునికి ఒక్కో విధంగా అనుభవంలోకి వస్తుంది. 

భీమన్న సంభాషణల్లో రచయిత వహించిన జాగరూకత - ఆ పాత్రను, పాత్రపట్ల ఉన్న 
గౌరవాన్ని చిరకాలం భావుకులు గుర్తుంచుకొనేట్లుగా తీర్చిదిద్దడం జరిగింది. మాటల 
పొందికలోనేకాక, సందర్భోచితంగా శ్రీ రామకృష్ణ రమణీయమైన గీతాలను కూడా నాటకంలో 
చేర్చిన తీరు ఆపూర్వమని భావిస్తున్నాను. శ్రీ రామకృష్ణగారు మరిన్ని భక్తిరస ప్రధాన నాటకాలను 
రచించి భక్తకోటికి ఆనందాన్ని కలుగజేస్తారని ఆశిస్తున్నాను. 


11-11-99 


తిరుపతి. wa ls 9 ulee( 1 


(డా శ్రీ మేడసాని స 


మట్టిపూలు 


శ్రీ అల్జీ రామకృష్ణ ఇంతకు ముందు నాకు తెలీదు. మా రామోజీ ఫిల్మ్‌ సిటీ 
కథా విభాగంలో పని చేస్తున్న మిత్రుడు జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి ద్వారా ఈ 
రచయిత గురించి విన్నాను. ఉపాధ్యాయ వృత్తిలో ఉండి, రచనా వ్యాసంగానికి రామకృష్ణ 
ఎంత అతుక్కుపోయి ఉన్నారో తెలిసి సంతోషించేను. ఇప్పుడు వారి నాటకం “కుమ్మరి 
భీమన్న” చదివే అవకాశం లభించినందుకు ఆనందిస్తున్నాను. 


నాటకం రాయడం అన్నా, రాసేవాళ్ళన్నా నాకు చాలా ఇష్టం. కథ, నవల, 
నాటకం తాలూకు మూడు పుస్తకాలు నా ముందుంటే - నేను మునుముందుగా 
నాటకమే చదువుతోను. కొన్ని నాటకాలు చదవడానికి బావుంటాయి. ప్రదర్శన రక్తి 
కట్టకపోవచ్చు. పాత్రధారుల ఎంపికలో అవకతవకలు, ప్రదర్శనకు అవసరమైనహంగు 
ఆర్భాటాలలో లోటుపాటు, అందుక్కారణం కావచ్చు. అందుచేత మంచి నాటకం 
రాయగానే సరిపోదు. ప్రదర్శన రక్తికట్టే అదృష్టం కూడా కలిసి రావాలి. నవలా, కథ 
సాదా సీదా కిళ్ళీలయితే నాటకం మాత్రం జర్దా కిళ్ళీ! రాయడంలోనూ, రాసిందాన్ని 
చేయడంలోనూ “పనితనం” చాలా అవసరం. ఎక్కడ దెబ్బకొట్టినా అనుభవం లేనివాడి 
నోట్లో జర్దా కిళ్ళీ అవుతుంది! 


ఇక “కుమ్మరి భీమన్న” విషయానికొస్తే - ఇది భక్తిరస ప్రధానమైన నాటకం. 
అందునా శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తుని కథ. ఇల్లాంటి నాటకం రాయాలంటే రాసే 
రచయితకు - నాటకం రాసే ఆర్జుకంటె భక్తి పట్ల అనురక్తి ఎక్కువగా ఉంటుందని 
ఈ నాటకం చదివి తెలుసుకున్నాను. అవకాశం లభిస్తే ప్రదర్శన కూడా చూచి 
ఆనందించాలను కుంటున్నాను. 


భక్తితోపాటు రచయిత రామకృష్ణ ఈ నాటకంలో కొన్ని హితవులు చెప్పేరు. 
అవన్నీ నూటికి నూరుపాళ్ళు ఆచరించ తగ్గవి. మచ్చుకి ఒకటి - “వృత్తులు ఇవసరాన్ని 
బట్టి ఏర్పడ్డాయి. అంతేకానీ వృత్తులను బట్టి గౌరవాగౌరవాలను నిర్ణయించడం సంకుచిత 
మనస్తత్వానికి గుర్తు”. 


చివరిగా - 


“భీమన్నా! నీ వృత్తి ధర్మాన్ని విడువలేదు నీవు. ఎవరైనా వేనితో పూజించారు 
అనేది కాదు ముఖ్యం. ఎలా కొలిచారు అనేదే ముఖ్యమైనది. నీవు మట్టిపూలతో నన్ను 
పూజించినందుకు తగిన వరాన్ని ప్రసాదిస్తున్నాను భీమన్నా! జాగ్రత్తగా విను. తిరుమలలో 
పూజారులు నా కర్పించే నైవేద్యాలకు, అన్న ప్రసాదాలకు మట్టి కుండలే 
ఉపయోగించాలనే నియమం విధిస్తున్నాను. ఈ మట్టి పాత్రలు కూడా నీ వారసులు 
మాత్రమే తయారు చేసినవై ఉండాలి. దేవాలయ అర్చకులు అలా నీ వారసులు 
చేసిన మట్టి పాత్రలను ఉపయోగించి సమర్పించి ఇచ్చిన నైవేద్యవేం నాకు 
సంతృప్తినిస్తుంది” అని స్వామివారు భీమన్నకు అనుగ్రహించిన వరాన్ని విన్న తర్వాత 
ఈ నాటకానికి “మట్టిపూలు” అనే పేరు పెట్టకుంటే బావుండేదనిపించింది. ఇది 
నా అభిప్రాయం మాత్రమే. మంచి నాటకం రాసినందుకు శ్రీ అల్టీ రామకృష్ణను 


laze 


మనసార అభినందిస్తున్నాను. 
హైదరాబాదు, (ఆదివిష్ణు) 


17-10-1999. 


శం శ్రీ రాటు ఓం శుభమీస్తు 


కురువరతి నంబి కథ 
(నాటకం) 


ఇదం కవభ్య పూర్వేభ్యో నమోవాకం ప్రశాఫ్యహే ! 

వినేమ దేవతాం వాణీ మమ్యతా మాత్మనః కళామ్‌ ॥ (భవభూతి 

పరిశోధనాత్మకాలైన శ్రీ అల్గీ రామకృష్ణగారి రచనలను గురించి వ్రాయాలంటే ఎవరికైనా 
అదో పరీక్ష. నామటుకెంతవరకు పాఫల్యం దక్కుతుందో సహృదయ పరీక్షకులే తేల్చవలసి 
ఉంటుంది. నా మటుక్కి నా ప్రయత్నం నేను చెయ్యటానికి సిద్ధమౌతున్నాను- 


“నాటకాంతంహి సాహిత్యమ్‌” అంటే సాహిత్య పాఠక్రమంలో చివరిగా నాటక విషయం 
గ్రహించాలని తాత్పర్యం. శ్రవ్యకావ్యం వరకూ అయితే పాత్రల రూపురేఖలతోపాటు వారి చర్యలను 
కూడా వర్ణనలలో మాత్రమే ప్రకటంజె తాయి. కవి ఎంత చమత్కారమూ అలంకార ప్రాభవమూ 
చూపినా అసలువి మరుగున పడిపోయే అవకాశం ఉంటుంది. కీ.శే.. వడ్డాది పాపయ్యగారనే 
ప్రసిద్ధ చిత్రకారుడు ఒకసారి ప్రబంధనాయిక అనిపేరు పెట్టి ఆ నాయిక ముఖం ఉండే చోట 
చంద్రుడినీ - అందులో మళ్ళీ కళ్ళుండే చోట చేపలనీ, ముక్కుండే చోట సంపెంగనీ, పెదవుల 
చోట దొండపండునీ, చెవులుండే చోట శ్రీ కారవర్థాలనీ ఇలా ఉపమానాలన్నింటినీ అమర్చి 
దిద్ది స్త్రీ అనుకోవలసిన చిత్రాన్ని రచించి (యువి అనుకొంటాను) పత్రికలో ప్రకటించారు. ఆ 
ఉపమానాల మధ్యలో స్త్రీ రూపలావణ్యాలు మనకు అంతుపట్టవు. అదీ శ్రవ్యకావ్యపాత్రల 
స్థితి. కాగా ఆ పాత్రల కొప్పిన_పొత్రధారుల యందు తత్తదాహార్యవాచికాల మరించి ప్రదర్శన 
కవకాశమున్న దృవ్యకావ్యమనబడే నాటకంలో ఆ పాత్రలు మన కనులముందాడి గుండెల్లో 
ముద్రపడిపోయి గుర్తువచ్చినప్పుడల్లా ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ప్రేక్షక శ్రేష్పులంగా విజ్ఞాన 
వంతులంగావచ్చు మనం. అలా రూపాలు కట్టి చూపించటాన్ని బట్టి నాటకానికి రూపకం అని 
కూడా పేరుంది. 


“అవన్థానుకృతి రాటం రూపం దృశ్చ్వతయోచ్యతే 
రూపకం తత్లమారోహిత్‌ 1” (దశరూపకమ్‌ 1 - 7) 


ప్రసిద్ధ దశ రూపకాల్లో నాటకం ప్రథమమూ ప్రధానమూ అయింది. 


'కురువరతి నంబి కథ' అనే నాటకంలో కథ భవిష్యోత్తర పురాణాలంబనమైనది కావటం 
చేతను ప్రథమ సంకీర్తనాచార్యుడు తాళ్ళపాక అన్నమాచార్యుడు తన “కొండలలో నెలకొన్న 
కోనేటి రాయడు వాడు” అన్న కీర్తనలో స్పష్టంగా “కుమ్మరదాసుడైన కురువరతి నంబి ఇమ్మన్న 
వరములన్నీ ఇచ్చినవాడు” అంటూ స్పష్టంగా పేర్కొని ఉండటంచేతనూ ఈ నాటకేతివృత్తము 
నిశ్చయంగా ప్రఖ్యాత మన్నదే. 


రెండో విషయం ఇతివృత్త నాయకుడికి సంబంధించినది. నాటక నామాన్నిబట్టీ భక్తి 
ఫలానుభవ సిద్ధిని బట్టీ కురువరతినంబిగా ప్రఖ్యాతిగన్న భీమన్నయే నాయకుడనిపిస్తాడు. కానీ 
భక్తమనోవిహారియై తొండమాను చక్రవర్తి యొక్క భక్తిలో పొడసూపిన అహంకార శల్యాన్ని 
తొలగించటానికీ భీమన్న నిష్కల్మష భక్త జన సేవా ప్రశాంత భక్తికి శ్రీపతి రూపంలో దాస ప్రవర్తనచే 
అనుగ్రహించటానికీ మూలమైన శ్రీ వేంకటేశ్వరస్వామియే అసలు నాయకుడు. ఎక్కువగా 
కలలలోనూ స్వస్వరూపంతో చిట్టచివరలోనూ మాత్రమే నాటకంలో కనిపించినా మానవ శ్రీపతి 
రూపంలో ఆయన విభూతి ఎక్కువగానే దర్శన మియ్యటం ఉంది. దుష్ట నివారణా శిష్ట ఆదరణా 
సమతూకంగా ప్రదర్శించిన ధీరోదాత్త నాయకుడా తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి. ఆయనే ఈ 
నాటక నాయకుడు. 


మూడోది రస విషయం, వీరశ్ళంగారాల్లో ఏదో ఒకటి ప్రధాన రసం కావాలనేది నియమం. 
తక్కిన రసాలన్నీ సందర్భానుసారంగా ఉండవచ్చు. పాత్ర తత్వానుగుణంగా ఉండాలి. 

నహ్మేకరసం కావ్యం కించిదస్తిప్ర యోగతః । 

' భావోవాపి రసావాపి ప్రవృత్తి ర్వృత్తిరేవవా ॥ 

బహూనాం సమవేతానాం రూపం యస్యభవేథ్దహు । 

నమస్తవ్మోరసః స్థాయీ శేషాస్థంచారిడో మతః ॥ 

అంటే అదే “కురువరతి నంబి కథ” నాటకంలో కూడౌ కరుణాద్భుతాది యితర రసాలు 
ఉన్నా ధర్మవీరమే ప్రధానంగా ఉండి వీర రసమే అంగిరసం బౌతుంది. తిరుమల వేంకటేశ్వరస్వామి 


తన చినమామ అయిన తొండమాను చక్రవర్తి మీద అలిగాడు. అది క్రోధం కాదు. ఆయన 
అపరాధం స్వయంగా తెలుసుకొని పశ్చాత్తాపం కలిగించి ఆ తప్త హృదయంలో జ్ఞానజ్యోతి 
వెలుగొందేటట్లు చేసే ప్రయత్నమూలకమైన అలక అది. ఆ దేవుని యందు తత్రయత్న పరమైన 
ఉత్సాహం అది. ఉత్సాహం వీర రసానికి స్థాయి భావం, భూపాలుని గర్వ నివారణం కులాలుని 
సమాదరణంలో శ్రీవేంకటేశ్వరుని ఉత్సాహం శ్రీపతి పేరున మానవావతారంలో ప్రస్పుటమౌతుంది. 


“స్నేహం దయాం తథాసౌఖ్యం యదివాజానకీ మపి” (ఉత్తర రామచరిత్ర) అన్న శ్రీరామ 
భావాన్ని “యదివా ధ్యానినామపి” గా గమనించిన అదే శ్రీవేంకటేశ్వర స్వామి భావంగా ఉన్నట్లు 
ఈ నాటక సారాంశం కావటం వల్ల గ్రహించవచ్చు. ఆ విధంగా శ్రీవేంకటేశ్వర స్వామి ధీరోదాత్త 
నాయకుడే. ఆయన ప్రదర్శించింది ఉత్సాహమనే స్థాయి భావమే. అది ప్రస్ఫుటంచేసింది వీర 
రసాన్నే, ఆ వీరం కూడా ఉత్కష్టమైన ధర్మవీరం. ఆయన సాక్షాత్తు కలియుగ దైవం కదా! అట్లా 
'కురవరతి నంబి కథ' నాటకం యొక్క ఇతివృత్తం వీర రసప్రధానమైందే. 


ధ్యాన పూజానిష్టల తపన ప్రదర్శించిన తొండమాన్‌ చక్రవర్తినీ అలాగే నిరంతరం 
వేంకటేశ్వర - ఆ దైవభక్త సేవా పరాయణమైన మనోవ్యాపారం“ప్రదర్శించిన కురువరతి నంబినీ 
మనసులో పెట్టుకొని వారి భక్తి ఇతివృత్తం మూల విషయంగా తలంచిన వారికి ప్రధాన రసం 
భక్తీ రసంగా భ్రాంతి కలిగించవచ్చు. భక్తి ఒక రసంగా పై అలంకారిక శ్లోకంలో పేర్కొనబడలేదు. 
ఒకవేళ భక్తి కూడా ఒక రసమే అనుకొన్నా ఆ రసనాయకుడెవరూ-అంటే ఇద్దరు కనపడుతున్నారు 
గదా! అందులో ఇతి వృత్తఫల తారతమ్య పరీక్ష చేసి ఆధిక్యతను పరిగణించి కురువరతినంబి 
కా పట్టం కడదామంటే శ్రీవేంకటేశ్వరునికి ఆనంద నిలయాలయమూ ప్రాకారాదికాలు నిర్మించీ, 
బాంధవ్యం వహించీ ఎప్పుడైనా శ్రీవారితో సంభాషించే చనువు గడించీ ఉన్నదానికంటె బొందితో 
వైకుంఠయానం చేసినదేపాటి అధికమైంది! వైకుంఠంలో కురువరతినంబి అక్కడి నారాయణునితో 
పై పనులు చేయగల యోగ్యతగల స్థానం పాందగలడనుకోగలమా, తొండమానుడిహలోకంలోనే 
ఈ శరీరంతోనే కలియుగ వైకుంఠం స్వయంగా నిర్మింపజేసిన కీర్తిమంతుడుగదా! కాదంటే 
విధికృతమైన ఏదో చిన్న తప్పిదంవల్ల భగవానుని తాత్కాలిక నిరాదరణకు గురియై ఆ చక్రవర్తి 
పునరాదరణార్హతకై యెంత దురిపిల్లాడో! స్వర్ణ తులసీదళ సహస్రార్చన కవొంతరం వచ్చినపుడెంత 
తపించాడో! మరి భీమన్న అలాంటి ఏ రకమైన ఆర్తి జిజ్ఞాస, అర్థ, జ్ఞానములనబడే 
చతుర్విథభజనల్లో భాగమున్న భక్తుడో తేల్చి చెప్పగలమా! పూర్వజన్మకృతమూ (అదీ ఎట్టిదో 


తెలియనే తెలియదు) శ్రీ వేంకటేశ్వరుని కరుణాకటాక్ష ప్రసారమూ (నాటకంలో ఇది ప్రత్యక్షంగానే 
తెలిసివస్తుంది) తప్ప భీమన్న భగవంతుడి కోసం పడిన తపోధ్యానాది పాట్లేమీ లేవు. మూఢంగా 
నమ్మటమూ మానవత్వంతో యాత్రికులకుతోడుపడటమే భీమన్నలో భగవంతుడు కనుగొన్న 
సద్గుణాలు. ఆ సత్వగుణుని ఆధారంగా రజోగుణుని డాంబికం మాపటమంతా శ్రీవేంకటేశ్వర 
స్వామి లీల. కనుక ఆయనే కథా నాయకుడూ ఆయన ప్రదర్శించిన ధర్మవీరమే కథా ప్రథాన 


రసం. 


ఇంక అన్యరసాలు అంగాలుగా ఉండవచ్చునన్న నాలుగో విషయంలో భయానక 
కరుణలు స్పష్టంగా ఉన్నాయి. రసంగా అంగీకరిస్తే భక్తి కూడా పుష్కలగా ఉంది. పిడుగుపాటుకు 
భీమన్నా తమాలినులు బెదరటం భయానక రసమే. తొండమాను చక్రవర్తి వేంకటేశ్వర దర్శనం 
కాక పోయి అంగీరసమహర్షికడ వాపోవటం దగ్గర్నుండి నాటకాంతంవరకు అనుభవించిందంతా 
కరుణారస పూర్ణమే. 

శ్రీ అలీ రామకృష్ణగారు పూర్తిగా స్వేచ్చోల్లాసి. ఆయన భక్తి ప్రచారకుడైన కవి. అయ్యప్ప 
శతకం వ్రాసినా వినాయకుడి కథలు వ్రాసినా ఇప్పుడీ నాటకం వ్రాసినా భక్తి ప్రచారమే అంతర్లీనమైన 
ధార ఆ అంతర్జార కోసం ఎన్ని భక్తి సాహిత్య గ్రంథ పర్వతాలను భేదించి సాధించి ఆధారల 
సుస్నాతుడు పవిత్రుడూ అయ్యారో! 

కావ్యేషు నాటకం రమ్యమ్‌ అని రమణీయార్థ సౌందర్య విభాసిని చేసి ఆదరించారు. 
సంతోషం. ఈ సంతోషం తెలుగు వారందరికీ శ్రవశ్చక్తుః ప్రీతిగా దక్కి “రసోవైసఃగా ఉన్న ఆ తిరుమల 
వేంకటేశ్వరస్వామి దయాప్రకాశ ప్రాప్తిగని అందరూ తేజోవంతులై నూరుణా వ్యు లుగా 
దైవత్వ విభూతులందుకోవాలని ఆశిస్తూ, 


మీ | 
జొన్నవిత్తుల రామకృష్ణశర్మ 

5-6-7, నరసయ్య అగ్రహారం, 
భీమవరం - 534 203, 
పశ్చిమ గోదావరి జిల్లా, 


కృతజ్ఞతా ప్రణతులు 


మొట్టమొదట నా యీ నిర్మాణాన్ని గ్రహించి పుస్తక ముద్రణ కోసం ఆర్థిక సహాయాన్ని అందించిన 
తిరుమల తిరుపతి దేవస్థానంవారికి కృతజ్ఞతాంజలులు. 


అలాగే - అన్నమాచార్య ప్రాజెక్ట్‌ డైరెక్టరు, సహస్రావధానులు డౌ. మేడసాని మోహన్‌, M.A., 9౧.౨. గారికి, 
నాటక రచయిత శ్రీ ఆదిమ్లుగౌరికీ, ఈ నాటకానికి “ఆధునిక రూపంలో వ్రాసినదాన్ని శాస్త్రీయ రూపంగా 
సవరించడానికి అంక విభాగ నాంది ప్రస్తావనా విష్కంబాలు ఉండాలని” సూచించిన సంస్కృతాంధ్ర 
పండితులు బ్రహ్మశ్రీ జొన్నవిత్తుల రామకృష్ణశర్మగౌరికి నా నమస్సుమాంజలులు. 


నా రచనా కార్యక్రమాలన్నిటా ఓ అనగానే నేనున్నాను అంటూ చేదోడు వాదోడుగా నిలిచే రచయిత 
- అమెరికా తెలుగు అసోషియేషన్‌ (అటా) నవలలపోటీలో ప్రథమ బహుమతి, అప్పాజోశ్యుల విష్ణుభొట్ల 
పౌండేషన్‌ (0.5.4) వారి ఉత్తమ కథా రచయిత పురస్కార (గ్రహీత జె. శ్రీరామ చంద్రమూర్తికి కృతజ్ఞతా 
స్పర్శనాలు. 

మరో ఆత్మీయులు - సర్వవేళలా స్నేహ సహాయ హస్తాలందించే తిరుపతి ఆకాశవాణి ప్రోగ్రామ్‌ 
ఎగ్జిక్యూటివ్‌ శ్రీ ఎ. మల్లేశ్వరరావగారికి కృతజ్ఞతాభి వందనాలు. 


నా రచనలను సౌమనస్యముతో సమీక్ష చేస్తూ ప్రోత్సహిస్తుండే మదనల్లి బి.టి. కాలేజ్‌ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌, 
బహుగ్రంథకర్త అయిన శ్రీ మల్లెల గురువయ్యగారికి రిటైర్డ్‌ డి.ఇ.ఓ. శ్రీ కె. నరసింహులుగారికి నమోవాకములు. 


ఈ నాటకానికి (ప్రేరణ కల్పించిన మిత్రుడు శ్రీబంధం వేంకటరామయ్యకూ. నా సూచన ప్రకారం 
అట్ట మీది బొమ్మగీసి ఇచ్చిన కె.ఎ.౦డి. హెన్రీగారికీ, ఆత్మీయుడు కథా రచయిత టి.ఎస్‌.ఎ.ఎస్‌.ఎ. 
కృష్ణమూర్తిగారికి, పెద్దమనుషు'లు సి. శ్రీకాంత్‌ కుమార్‌కు, కవీ కార్టూనిస్టూ నెల్లూరు వాసీ శ్రీ పెరుగు 
రామకృష్ణకూ; నా సాహిత్య కృషికి ప్రోత్సాహకారులు - చిత్తూరు జిల్లా రచయితల సంఘ ప్రధాన కార్యదర్శి 
శ్రీకె. రామకృష్ణగారికీ, అధ్యక్షులు శ్రీ కె. బాలకృష్ణారెడ్డిగారికీ, కె.ఎం. బాలరాజ్‌, మునిశ్రీగారలకు, గుట్టపాలెం 
సూదా రెడ్డెస్పకూ కృతజ్ఞతలు. కీ.శే. క. మునెయ్యగారి సేకరణ “రాయలసీమ ర్లాగాలు' నుండి ఒక జానపద 
గేయం స్వీకరించడం జరిగింది. వారి ఆత్మకు నివాళులర్చిస్తున్నాను. 


వ్యాపార ధోరణిలో కాక వాస్తవికంగా సాహిత్యమందు అభిమానాన్నీ రచయితలపట్ల ఆదరణాన్నీ 
చూపుతూ ఈ పుస్తకాన్ని అందంగా ముద్రించి ఇచ్చిన విజయవాణి ప్రింటర్స్‌ మరియు పబ్లిషర్స్‌కు చెందిన 
శ్రీనాయుని సుధాకరమూర్తిగారికి కృతజ్ఞతాంజలులు. 


కలికిరి, 
13-11-1999. - అల్టీ రామకృష్ణ 


es 
GC 
ల 


1. చరణం : 


2. చరణం : 


3. చరణం : 


కుమ్మరదాసుడైన కురువరతినంబి 


: కొండలలో నెలకొన్న కోనేటిరాయడు వాడు 


కొండలంత వరములు గుప్పిడు వాడు 


కుమ్మర దాసుడైన కురువరతి నంబి 
ఇమ్మన్న వరములెల్ల నిబ్దీనవాడు 

దొమ్ములు చేసినట్టి తొండమాం జక్కురవర్తి 
రమ్మన్న చోటికి వచ్చి నమ్మిన వాడు 


అర్రపు వేడుకతోడ అనంతాళు వారికి 


ముబ్దిలి పెట్టికి మన్ను మోచినవాడు 
మబ్దిక దొరక తిరుమల నంబితోడుత 


ఇచ్చ నిచ్చ మాటలాడి నొబ్బినాడు 


కంచిలోన నుండ తిరుకచ్చినంబి మీద 
కరుణించి తనయెడకు రప్పించిన వాడు 
ఎంచి ఎక్కుడైన వేంకటేశుడు మనలకు 
మంచివాడై కరుణ చూవించినాడు 


గరొండల 


గకొండల॥ 


/(“కొండల/ 


/(“కొండల// 


- అన్నమాచార్య 


ఇందులోని పాత్రలు 


కుమ్మరి భీమన్న : శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తుడు 
తమాలిని 5 భీమన్న భార్య 
తొండమానుడు : తుండీర మండలాధీశుడు 


శ్రీనివాసుడు : తొండమానుని కుమారుడు 


శ్రీపతి : భీమన్నవద్ద సేవకుడుగా చేరిన శ్రీవేంకటేశ్వరస్వామి 
మంత్రి ': తొండమానురాజు యొక్క మంత్రి 
సేనాపతి : తొండమానురాజు యొక్క సేనాపతి 


, యువతి : పుషలావిక. దరువు వేసేటందుకు నలుగురు. 


సంక్షిప్త కథ 


ర్రంలాల దంపతులైన భీమన్న, తమాలిని - వేంకటాద్రికి ఉత్తర దిశలోని “కుర్వ” 
గ్రామవాసులు. శ్రీ వేంకటేశ్వరస్వామి వారి పరమ భక్తులు. (కుర్వపల్లె అలిపిరి దాపుల ఉండేదని 
కూడా చెప్పుతారు). 


ఒక ఉదయం భీమన్న - స్వామివారు తనకారాత్రి కలలో కనిపించారని, తొండమాన్‌ 
చక్రవర్తి దీనాతిదీనంగా తనముందుకువచ్చి కాళ్ళపై పడినప్పుడు తమకు బొందితో వైకుంఠ ప్రాప్తి 
కలుగుతుందని చెప్పినట్లుగా భార్యతో చెపుతాడు. 


కలలో స్వామి చెప్పినమాటలు కేవలం కలగానే సందేహిస్తారా దంపతులు. అయితే వారి 
సందేహనివృత్తికోసం స్వామివారు కొన్ని సంఘటనలు కల్పించినట్లు గ్రహిస్తారువారు. ఉరుములు 
మెరుపులతో వారి గుడిసెపై పిడుగు పడినట్లనిపిస్తుంది. కాని గుడిసెమాత్రం చెక్కు చెదరదు. 
గుడిసెగోడలో దీపపుగూడులాంటి పగులు మాత్రం కనబడుతుంది. ఆ పగులులో వారికి 
స్వామివారి చందనపుకొయ్య ప్రతిమ లభిస్తుంది. ఈ నిదర్శనాలతో స్వామివారి పలుకులపై 
నమ్మకం కలుగుతుందివారికి. . 

తర్వాత భీమన్నకు వృత్తి పనుల్లో సహాయపడుతానని స్వామివారు శ్రీపతి పేరుతో (పేరు 
కల్పితం) వారింట చేరుతాడు. 

తొండమాను చక్రవర్తి తనకు కలిగిన దోష పరిహారార్థం అంగిరస మహర్షి ఆశ్రమానికి 
వస్తాడు. వేంకటేశ్వరస్వామి వారి పునః దర్శనం కావాలంటే రోజుకు వేయి బంగారు తులసీదళాలతో 
గానీ, పద్మాలతో గానీ స్వామి సహస్రనామార్చన చేయుమని అంగిరస మహర్షి తొండమానునికి 
బోధిస్తాడు. 

మహర్షి చెప్పినట్టే చేస్తాడు తొండమానుడు. ఫలితం ఉండకపోగా అర్చన చేయబడిన 
బంగారు పూల స్థానంలో మట్టి పూలు చేరుతుంటాయి. తన కుమారుడైన శ్రీనివాస యువరాజుకా 
విషయం తెలియజేస్తాడు రాజు. దీనిని దాయాదుల కుట్రగా భావిస్తాడు యువరాజు. 


అలా మట్టిపూలను ఎవరికీ తెలీకుండా ఎవరు చేరుస్తున్నారో కనుక్కో మంటాడు 
యువరాజు మంత్రితో. 

మంత్రి తన పరిశోధనా ఫలితాలను చెపుతూ మట్టిపూలను అక్కడికి రహస్యంగా 
చేరవేస్తున్న వారెవరో తెలుసుకోవడం వీలుకాలేదని, అయితే వాటిని తమరాజ్యంలోని 
కుర్వగ్రామంలోని వారెవరో చేస్తున్నారని వివరిస్తాడు. 


మారు వేషాలతో వేయిమంది సైనికులతో సేనాపతీ, శ్రీనివాసుడు కుర్వగ్రామానికి 
పోతారు. ఆ గ్రామం వద్ద ఉన్న చెరువు దగ్గర సేనాపతీ శ్రీనివాసులకు శ్రీపతి కనిపిస్తాడు. శ్రీపతి 
వారిద్దరూ అడిగిన ప్రశ్నలకు సరిగా సమాధానాలివ్వడు. 

అందుకు కోపగించి మారువేషం వదలి ఆదేశపు యువరాజుగా భీమన్న కుటుంబానికి ఒక 


విచిత్రమయిన శిక్ష విధిస్తాడు యువరాజు. దానిని అంగీకరిస్తూ శ్రీపతి ఆ శిక్షప్రకారం మరురోజు- 
వేయిమందికి భోజనాదికాలు ఏర్పాటు చేస్తానుని భీమన్న తరుపున మాట ఇస్తాడు. 


(శ్రీపతి మరురోజు వేయిమందికి విందుభోజనాలు పెట్టించిన తరువాత అదెలా సంభవమని 
సేనాపతీ శ్రీనివాసులు అతడిని నిలదీస్తారు. 'భీమన్న,, శ్రీపతి బంగారు పూలను నేర్పుతో 
దొంగిలించే చోరులని వారిని బంధించమని సైనికులను ఆజ్ఞాపిస్తాడు యువరాజు. కానీ, శ్రీపతి 
మట్టితో చేసిన చతుర్విధబలగాలు జీవం వచ్చి నిలబడి రాజ సైనికులను యువరాజు 
సేనాపతులను పారద్రోలతాయి. 

శ్రీనివాసుడు తండ్రి దగ్గరకు చేరుతాడు. బంగారు పూలు చేయడానికి కావలసిన 
బంగారం ఏ విధంగా చూచినా లలితకు లేదని తండ్రికి అప్పుతొడు: అప్పుడు సేనాపతి కుర్వ 
గ్రామంలో జరిగిన సంఘటనలు వివరిస్తాడు. 


తొండమానుని మనస్ఫప్పుడు అతలా కుతలమవుతుంది. పిచ్చి పట్టినట్లు ల్ల రాజాంతః పురం 
వదలి పారిపోతాడు. 

అలా పారిపోయిన తొండమానునికి ఒక ఊరిలోని యువతి పాడిన జానపద గీతంతో 
కనువిప్పు కలుగుతుంది. (కల్పితం) . 

దానితో అతడు కుర్వ గ్రామం చేరి భీమన్నకాళ్ళ పై పడతాడు. పిమ్మట కులాల దంపతుల 
ఆతిథ్యం స్వీకరించిన వెంటనే మగత(క్రమ్మి తొండమానుడు భీమన్న గుడిసెలో నిద్ర పోతాడు. ఆ 
సమయాన వచ్చిన శ్రీపతి, భీమన్న తమాలినులకు తన నిజరూపంతో దర్శన మిస్తాడు. 
శ్రీ వేంకటేశ్వరస్వామి,అప్పుడు ఆ దంపతులకు “బొందితో వైకుంఠ ప్రాప్తి' కలిగిస్తాడు. ఈ విషయం 
గ్రహించిన తొండమానుడు అహంకార రహితుడై స్వామివారిని అర్చిస్తూ శేష జీవితం గడపడానికి 
స్వామివారి నివాసస్థానం - ఏడుకొండలమీదికి చేరడానికి ఉద్యుక్తుడవుతాడు. 


GPE 


న్రాంది 


శ్రీ భూకాంతలయం దొకే విధముగా బ్రీతింబ్రదర్శింపనే 

గా భూపాల కులాల పూజలను బం-గారంబుతో మట్టితో 
శోభింపందులసీదళంబు విడంగా - శోధించి యోగార్థముల్‌ 
లాభందిచ్చెడు వేంకటేశ్వరుడు, హే-లం దా మిముంబ్రోచుతన్‌ 


నటి 


సూత్ర 


నటి 
సూత్ర 


(నాంది కాగా నూత్రధారుడు ప్రవేశించును) 


: (ప్రేక్షక సందోహమును చూసి) ఆహా ఏమి మా భాగ్యము ! వెండితెర బుల్లితెరలవల్ల 


మూలపడబోతుందనుకొన్న నాటకం చూడ్డానికి ఉత్సాహ తరంగిత హృదయాలతో 
ప్రేక్షక మహాసముద్రం ఇలా ఉప్పోంగి రావటం చూస్తే ఇంకా నాటక బృందావనం 
జన ప్రోత్సాహ వర్షంతో నవనవోన్మేషమై సజీవ సాక్షాత్కార పరిమళాల విలసిల్లి 
నమాజాభ్యుదయారోగ్య పూర్ణవల దమయే సూచనలు కనిపిన్తున్నాయి. 
సభ్యమహోదయుల కివే మా నాటక సమాజం తరపున హర్తామోద శుభాకాంక్షా 
శత సహస్రాభివందనములు. 


(తెరలోపలికీ చూచి) 


ఏమీ యీ నటి యింకా రావటంలేదు |! ప్రేక్షకుల్లో విసుగు కలిగేలోపునే నాటకం 
మొదలవ్వాలని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోదు. తానేమో తన పాత్రల 
అలంకారాలేమో. (బిగ్గరగా) ఓసీ నటీ ఎమిటింకా అలస్యం ! 


2 (విసవిసా నడచి వచ్చి) ఎమిటయ్యోయ్‌ ఓసీగీసి అని నోరు పారేసుకుంటున్నావ్‌ ! 


కాస్త సంబాళించుకొని మాట్లాడు. లేకపోతే మర్యాదగా ఉండదు. 


: (జనాంతికముగా) ఓహో ఈ నటి స్త్రీవాద మహోద్యమ కార్యకర్త అయినట్టుందే. 


కార్యవాదినైన నేను ఈమెతో వాదించటానికి సమయం కాదు. (ప్రకాశంగా) లేదులే 
నటీ ! దూరంలో ఉన్నావని ఊతకోసం అన్నమాటకి కోపం తెచ్చుకోకు. చూడు 
ప్రేక్షక సమూహం ఎంతగా ఎదురు చూస్తూ ఉందో ! వారికి నీ ప్రదర్శన వివరాలు 
తెలియ జేస్తే సంతోషిస్తారు గదా ! 


; అలాగన్నావు బాగుంది. నీకే వివరాలు కావాలో అడుగు. 
: ప్రదర్శించే నాటకం పేరు - ఇతి వృత్తం - కవి పేరు ఆయన వివరాలు. 


నటి 


నటి 


నటి 


నటి 


: ఆగాగు. అడగవయ్యా అంటే గూడ్చుబండి అంతపొడుగు ప్రశ్నలేస్తున్నావే. సరే చెప్తాను 


తాపీగా విను - నాటకంపేరు కురువరతినంబి కథ. ఆ నంబి అసలు పేరు భీమన్న. 
కాగా ఇతివృత్తం ప్రఖ్యాతమే. భవిష్యోత్తర పురాణంలోది. 


: సరే సరే ఒక్క మాటాగు. తెలుగులో ప్రథమ సంకీర్తనాచార్యుడైన శ్రీ తాళ్ళపాక 


అన్నమాచార్యుల వారు వ్రాసిన “కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, 
కొండలంత వరములు గుప్పెడు వాడూ” అనే కీర్తనలో చెప్పిన కురువరతినంబి 
కథేనా! = 


: బెను అన్నమాచార్యుడా కీర్తనలో పరిచయం చేసిన కురువరతినంబి కథే అనుమానం 


లేదు. శ్రీ అల్టీ రామకృష్ణకవిగారలా పరిచయమైన పేరు పట్టుకొని పురాణాలన్నింటినీ 
గాలించి చివరికి భవిష్యోత్తర పురాణంలో భీమన్న అనే కులాలుడే తీరుమల 
యాత్రికులకు తన ఊర కాస్త సేదదీర్చుకొనే వీలు కల్పిస్తూండటంతో తమిళులా 
భీమన్ననే కురువరతినంబి అని పిలుచుకొన్నట్లు కనుగొని యీ నాటకం రచించారు. 


: ఆ కవిగారంత పరిశోధనోల్లాసియా ! అయితే ఇంకా ఏవ* వ్రాసి ఉండాలే, ' 
: వ్రాసారయ్యా వ్రాసారు. శబరిమలలో వేంచేసియున్న అయ్యప్పస్వామి చరిత్ర నెన్నో 


గ్రంథాల పరిశోధించి నమన్వయించి ముందుగా గేయాలుగానూ తర్వాత 
శతకంగానూ వ్రాసారు. మరో ప్రయత్నంగా వివిధ గ్రంథాల నుండి గ్రహించి 
బాలలకోసం చక్కని వచనంతో వినాయకుడి కథలనే పుస్తకం వ్రాసారు. ఇప్పుడీ 
నాటకం ట్రాసారు. 


: వారిదే ఊరు? తలిదండ్రులెవరు? ఎం చేస్తుంటారాయన? 
: అదిగో మళ్ళీ ఒక్కసారిగా అన్ని ప్రశ్నలా ! సరే విను ఆంధ్రప్రదేశంలోని చిత్తూరు 


జిల్లా కలికిరి వారి ఊరు. వారి తలిదండ్రులు అల్టీ హుళక్కి, రెడ్డెమ్మ అన్న పవిత్ర 
దంపతులు. కాగా వారి వృత్తి ఉన్నత పాఠశాలోపాధ్యాయ వృత్తి. ప్రవృత్తి వివిధ 
పురాణ చారిత్రక గ్రంథాలు చదవటం అందు సమాజాభ్యుదయ పరమైన 
వృత్తాంతాలను గైకొని తగిన మాధ్యమంలో రచనలు చేయటం. 


: బాగుంది. ఒక్కసారిగా అన్ని అన్ని ప్రశ్నలెందుకడిగానంటే సభ్యులుత్సాహపడే నాటక 


ప్రదర్శనం ఆలస్యంకారాదనే. మరి నాటక పాత్రధారులు సిద్ధమైనట్లేనా? 


: సిద్ధమేమిటి నారదపాత్ర పాట పాడుకుంటూ వచ్చేస్తుంటే. 
: (వినటం నటించి) జెనౌను ఇంక మనమెందుకిక్కడ పోదాం పద. 


ఇది ప్రస్తావన 


కురువరతి నంబి కథ 


(నాటకం) 


ts 
విష్కంభము 


(నారదుడు “కొండలలో నెలకొన్సు” అన్సు అన్నమాచార్య కీర్తన పాడుకుంటూ 
అంగీరసాశ్రమమునకేనీ వభ్చుచుండును. పాట చివరికా ఆశ్రమమును చేరగా 
అంగీరనముని ఎదురు వచ్చును.) 


అంగీ : ఆహా ఏమి నాభాగ్యము ! నారద మహర్షి ఇంతకాలానికి మా ఆశ్రమము పావనము 
జేయ వస్తున్నారు. దేవర్షీ ! మీకివే నా హృదయపూర్వక స్వాగతాభివందనములు. 

నార : శుభమస్తు ! శ్రీవేంకటేశ్వర దైవకార్య నిర్వహణ యోగ్యతా సిద్ధిరస్తు. 

అంగీ : నేను స్వామి కార్యము నిర్వహించుటేమి దేవర్షీ ! అందుకు మీరున్నారుగా ! 


నేనాయేడు కొండలెక్కలేను. ఎదో నన్నిలా మా ఆశ్రమ నిర్వహణ చేసుకోనీయండి 
చాలు. 
నార : (బేలగా) నేను నిర్వహించ పూనుకొంటే పొట్టనింపుకోటానికి తంపులు తెచ్చిపెట్టే 
వాడనే లోకనింద ఉందిగదా మునీ! నిజానికి ఆ తంపుల వ్యవహారాలను 
నాయకమ్మన్యులంతా గుత్తకు పుచ్చుకొన్నారు గదా! కులమత రాజకీయ స్పర్థలు 
రేపి ఎన్నో కలహాలు సృష్టిస్తున్న వారిముందు నేనెంత! నువ్వే చెప్పు. . 
అంగీ : ఆ మాట నిజమే. కలహభోజనుడు నారదుడనటం ఈ కలియుగంలో వ్యర్థమై 


పోయింది. 
నార : కాబట్టీ స్వామికార్యం ఇక నువ్వే నెరవేర్చాలి. 
అంగీ  : నేనా! ఆ కొండలెక్కలేనని ముందే విన్నవించుకొన్నాను గదా! 
నార : నువు కొండలెక్కనూ అక్కర్లిదు. కలహాలు కల్పించునూ అక్కర్లేదు. 
అంగీ : మరి స్వామికార్యం ఎలా నెరవేర్చటం! 
నార: నీ దగ్గరకే తొండమాన్‌ చక్రవర్తి తన గోడు చెప్పుకోటానికి వస్తాడు. అతడు చెప్పేదంతా 


విని చివరకు ఢ్రీవేంకటేశ్వరస్వామిని కనకంపు తులసీదళాలతో గానీ, బంగారు పద్మాలతోగానీ అనుదిన 
సహస్త్ర నామార్చన కొనసాగించటం పరిష్కారంగా సూచించు. అంతే నువు చేయవలసింది. 


అంగీ 


నార 


అంగీ 


నార 


అంగీ 


నార 


అంగీ 


: ఓహా మీరు పాడిన కీర్తనలోని పరమార్థం అదా! 
* జాను శ్రీవారి నందక ఖడ్గం భూమిపై తాళ్లపాకవారి వంశంలో అన్నమాచార్యుడనే 


పేర అవతరించి ప్రథమ సంకీర్తనాచార్యుడై తెలుగులో 32000 కీర్తనలు రచించి 
పాడి ఆ కలియుగ దైవ-దైవభక్త యశశ్చంద్రికలను ముల్లోకాల ప్రసరింపజేయగలడు. 
అందులో ఒకటే నే పాడిన కీర్తన. ఆ కీర్తనలో ప్రసక్తమైందే ఇప్పుడు జరుగుబోయే 
చరిత్ర. ఆ చరిత్రలో నీకూ పాత్ర ఉండాలనే నా కోరిక. ఏమంటావు? 


: తప్పకుండా దేవర్శీ! నా ప్రయత్నంలో లోపం రానీయను. అయితే ఆయత్నావనర 


సూచనగా ఉన్న చరణం మరోసారి పోడి వినిపించండి నారదర్శీ 


: అలాగే. 


కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు 
కొండలంత వరములు గుప్పెడు వాడు 
కుమ్మరదాసుడైన కురువరతినంబి 

ఇమ్మన్న వరములెల్ల, ఇచ్చినవాడు 

దొమ్ములు చేసినయట్టి తొండమాన్‌ చక్కరవర్తీ 
రమ్మన్నాచోటికి వచ్చి నమ్మినవాడు. 


: బాగుంది. ఆ తొండమాన్‌ ఇక్కడికి వస్తాడన్నమాట. సరే ఆ కుమ్మరదాసుడైన 


కురువరతినంబి మాటేమిటి? 


; అతడి అసలు పేరు భీమన్న, కులాలుడు. అయినా తనపేదరికంలోనే తిరుపతి 


యాత్రికులకు సేద దీరటానికి తగిన ఏర్పాట్లు చేస్తూ నిరంతరం భగవన్నామ స్మరణం 
చేస్తూంటాడు. ఆ సాయం మరవని తమిళయాత్రికులు మర్యాదగా కురువరతినంబి 
అని చెప్పుకుంటుంటారు. అదిగో ఆ భీమన్నా అతని భార్య తమాలినీ తమ పనుల్లో 
కూడా ఎలా భగవంతుని తలచుకొంటున్నారో చూడు. మరి నేనింక ఇక్కడ నిలువరాదు. 
పోయివస్తాను. నీ కర్తవ్యం మరువకు సుమా సెలవు. 


: ఎంతమాట! స్వామి కార్యం మరవటమా! తొండమానుడు వచ్చినప్పుడు తప్పకుండా 


చెప్పగలను. సెలవు. నేను కూడా నా అనుష్టానానికి పోవలసి యున్నది. 
(ఇద్దరూ చెరో ప్రక్కకు నిష్క్రమింతురు) 


ఇది శుద్ధ విష్కంభము 


కుమ్మరి భీమన్న 


(కుమ్మర ఆం కురువరతినంబి) 





(భీమన్స తన గుడిసె వసారాలో నిలబడి ఉంటాడు. బయట వాన తుంవరగా వడుతూ 


భీమన్న 
తమాలిని 
భీమన్న 


ఉంటుంది.) 


తమాలినీ!.... తమాలినీ! ఒకసారి ఇటురా! 


: (లోపలినుండి) ఇదో వస్తున్నా. కాస్సేపాగండి. ఇక్కడోపని మోదున్నా. 


(పచార్లు చేస్తూ వసారా చూరుకిందనుండి తల బయటికి పెట్టి ఆకాశం 
వైపు చూస్తాడు) 


మెల్లగా మొదలైన ఈవాన ఎక్కువయ్యేటట్లు కనబడుతోంది. పోనీలే. 


వానలు పడి చాలా దినాలయింది. నేల చల్లగా ఉంటే మనుషులూ చల్లగా 
ఉంటారు. ఏడుకొండలవాని దయవల్ల ఈ నేల చల్లబడి ఎప్పుడూ పచ్చగా 


ఉండాలి. 
తమాలిని : (పాకలోనుండి వస్తూ...) ఏమిటండీ! ఎందుకు పిల్చారు? 
భీమన్న : తమాలినీ! కుండలు చేయడానికి జల్లెడ పట్టి సిద్ధంచేసిన మన్ను, వాన 
చినుకులు పడి బురద బురదగా అవుతుందేమో! 
తమాలిని ఎడు కొండల వాని దయవల్ల మన దేశంలో నెలకు మూడు వానలు 


పడుతున్నాయి. మీరు ముద్దలుగా చేసిన మన్ను మీద వాన చినుకులు 
పడకుండా వరిగడ్డితో. కప్పివస్తున్నా. ఈ రోజు కొత్త కాదుగా ఆకాశంలో 
మబ్బులు కనబడగానే వామిలో ఉన్నగడ్డి కట్టలు రెండు తెచ్చి పెట్టి 
ఉంటిని. వాటిని మట్టి పైకప్పుతూ ఉండడం వల్ల మీరు పిల్చిన వెంటనే 
రాలేకపోయాను. 


భీమన్న ముందు జాగ్రత్త కలదానివే నీవు ఇలాంటివి నీకు చెప్పాలా! అదికాదు... 

తమాలిని చెప్పండి. 

భీమన్న తెల్లవారుజామున నాకో మంచి కల వచ్చింది. 

తమాలిని తెల్లవారుజామున వచ్చే కలలు తప్పకుండా జరుగుతాయంటారు 
పెద్దలు. ఎమిటో ఆ కల చెప్పండి. 

భీమన్న తమాలినీ! శ్రీవేంకటేశ్వర స్వామి వారిని కొలుస్తూ ఉన్నప్పట్నుండీ నాకు 
ఎప్పుడూ చెడ్డవో, మంచివో ఎలాంటి కలలూ రాలేదు. 

తమాలిని నాకూ రాలేదండీ! అదంతా స్వామివారి దయ. 

భీమన్న ఈ రాత్రి తెల్లవారు జామున 'నాకో కల వచ్చింది. ఆ కలలో 
వేంకటేశ్వరస్వామి వారు కనబడ్డాడు. 

తమాలిని : (ఆశ్చర్యంగా) నిజమా? ఇది నిజమా స్వామీ! 

భీమన్న నిజమే తమాలినీ! సాక్షాత్తు స్వామివారే నాకు కలలో కనబడ్డారు. ఆయన 
ఇప్పుడు కూడా నా కన్నుల్లో కదలాడుతున్నటే ఉంది. 

తమాలిని : ఆయన రూపం ఎలా ఉందండీ! 

భీమన్న నాకు కనబడ్డ స్వామీ రూపాన్ని ఎలా వర్ణించాలో నాకు మాటలు దొరకడంలేదు. 
అయినా చెబుతాను. వేయి సూర్యుల వెలుగుతో, లక్షచంద్రుల చల్లదనంతో 
వెలిగిపోతూ కనబడ్డాడు స్వామి. ఇక స్వామి వారి చూపుల్లో ఎంత ప్రశాంతత 
నెలకొని ఉందనుకున్నావు! ఆ ప్రసన్న దృక్కులను చూచి నన్ను నేను 
మరచిపోయాను. నాకు తెలీకుండానే ఆయన కాళ్ళమీద పడిపోయాను. 

తమాలిని మీరెంత అదృష్టవంతులండీ! కలలోగానీ ప్రత్యక్షంగాకానీ స్వామి రూపం 
ఎలా.ఊంటుందీ నాకెరుకకు రాలేదెప్పుడూ. 

భీమన్న : ఆయన రూపాన్ని బ్రహ్మాదులు సైతం సంపూర్ణంగా వర్ణించలేక పోయారట 
తమాలినీ! ఒక సాధారణ మానవుడి నైననేను ఆయన రూపాన్ని ఎలా 
వివరించను? కానీ నాకు కనబడ్డ రూపం గురించి చెపుతా విను. 
స్వామీవారి నాలుగు భుజాలు సర్వలోకాలనూ భరించగలిగినంత బలంగా 

కనబడ్డాయి. 


2 


ఒక చేత శంఖమూ, మరోచేత చక్రమూ ఉంది. అవి సమరానికైనా, " 
శాంతి సంరక్షణకైనా సిద్ధం అన్నట్టున్నాయి. 
మూడో హస్తం కటిస్థలాన్ని అలంకరించి తన స్థితికారకత్వాన్ని 
తెలుపుతున్నట్లుగా ఉంది. నాలుగో చేయి నిష్కల్మషమైన భక్తుల ఈ ప్పితాలను 
తీరుస్తాను అన్నట్లు ద్యోతకమవుతూ ఉంది. 
ఆయన చేసే మందహాసం గురించి ఎలా చెప్పను? ఆ నవ్వులో కోటి చంద్రుల 
కాంతి కిరణాలు లోకాలన్నింటిపై పరచుకున్నట్లు అనిపించింది నాకు. 


తమాలిని : ఆస్వామీని నేనెప్పుడు చూస్తాను! నాకంతటి భాగ్యం ఎన్నడు లభిస్తుంది. 
“స్వామీ! వేంకటేశా! నీకరుణా దృష్టులు నామీదెప్పుడు ప్రసరిస్తాయి?” 


భీమన్న : స్వామి అపారదయామయుడు తమాలినీ! “ఏడుకొండలవాడా! వేంకట 
రమణా” అని ఆర్తితో పిలిచిన వారికి “ఓ” అని పలికే దేవుడాయన. 
నాతోపాటు నీవు కూడా స్వామివారిని సర్వవేళలా తలచుకుంటూనే 
ఉన్నావు. స్వామివారికి నేనొకటీ నీవొకటీ కాదు తమాలినీ! స్వామివారి 
రూపం తెలియ రాలేదని చింతపడకు. 


తమాలిని : కో అంటే కోటి వరాలిచ్చే కోనేటిరాయడు వేంకట రమణుడు నాపై 
కూడా కృపచూపుతాడంటారా? 


భీమన్న  : తప్పకుండా చూపుతాడు తమాలినీ! ఇక నా కల గురించి విను. నేను 
స్వామివారి పాదపద్మాలపై తెలివి తప్పిపడిపోయానా? తర్వాత ఎప్పుడో 
ఆయన చూపులే నన్ను తట్టి లేపినట్లయింది. చటుక్కున లేచి కూచున్నాను. 

తమాలిని : మీరు స్వామివారిని సర్వకాల సర్వావస్థల్లోనూ తలచుకుంటూ ఉంటారు. 
అయినా స్వామివారు మీ ఎట్టఎదుట కనబడగానే పరవశంతో తెలివి 
తప్పారంతే! మీకు స్వామివారు కలలోనైనా కనిపించడం సాధారణ 
విషయంకాదు. అందరికీ ఆ భాగ్యం కలుగుతుందా? 

భీమన్న : తమాలినీ!నీవునా అర్జాంగివి. స్వామి వారిపై నాకు ఏకాగ్రత నిలువడానికి 
నాకు నీవు చేసిన పరిచర్యలు ఎన్నో! స్వామివారి అర్చనకు కావలసిన 
పూజా సామగ్రిని ఎప్పటికప్పుడు సిద్ధంచేసి ఉంచేదానివి. నేను వనాల 
నుండి సేకరించుకువచ్చిన తులసీ దళాలను శుభపరచేదానివి. వానిని 

కుమ్మరి - 2 3 


తమాలిని 


భీమన్న 
తమాలిని 


భీమన్న 
తమాలిని 


భీమన్న 
తమాలని 


భీమన్న 


మాలగా కూర్చి నాకందించే దానివి నీవు. అంతేకాదు తమాలినీ! స్వామి 
వారి పూజలోను నాకంటే ముందుగా నీవే పాలు పంచుకునే దానివి. ఇక 
కుటుంబ వ్యవహారాలన్నింటినీ నీవే చక్కబెడుతుంటావు. నిజంగా నీవే 
నాకంటే అధికురాలివి తమాలినీ! 


మీరు మాత్రం తక్కువ వారా! స్వామివారిని అధికాధికంగా కొలుస్తూనూ 
ఉంటారు. ఎల్లప్పుడూ తలచుకొంటూకూడా మీ వృత్తినీ ధర్మాన్నీ 
నిర్లక్ష్యం చేయలేదు. మన పనికి ఉపయోగించే పరికరాలలో కూడా 
స్వామివారు కనబడుతుంటారని మీరెన్నోసార్లు నాతో అన్నారు. 

బాగా గుర్తు పెట్టుకున్నావు తమాలినీ! 

జెను కుండలు చేయడానికి సారెముందు నిల్చొని కట్టెతో తిప్పుతూ అది 
స్వామివారి సుదర్శన చక్రంలా ఉందన్నారు. మట్టిని పిసుకుతూ దాన్ని 
భూమితో పోల్చారు. మట్టిబొమ్మలను భూమిపై ఉండే జీవులు అని చెప్పారు. 
భూమిని సారెలా తిప్పే చక్రధారి శ్రీనివాసుడు తమాలినీ! 

శ్రీనివాసుడు జగత్సరి పాలకుడు. ఇలా స్వామి వారినీ, సొంత వృత్తినీ 
కొలుస్తూ మనం జీవిస్తున్నాం. 


జీవించడానికి వృత్తీ, ముక్తి పొందడానికి మురారీ మనకు ఆధారభూతులు. 


వ మీరు మట్టిలోనూ, మట్టి వస్తువుల్లోనూ, పరికరాలైన సారెలోనూ, 


కుమ్మరాములోనూ, వాటిని ఉపయోగించే మనుషుల్లోనూ, ఒకటేమిటి 
అన్నింటిలోనూ, ఇంకా లోకమంతటా స్వామివారే మీకు కనబడుతుంటారు. 
స్వామివారు మనకిప్పుడు బొందితో వైకుంఠప్రాప్తి కలిగిస్తారో? 
తమాలినీ! నా కల గురించి ఇంకా చెప్పవలసింది ఉంది విను. తన 
చూపులతో పైకి లేపిన స్వామివారు నన్ను అలవోకగా స్పర్శించినట్టయింది. 
ఆ సమయాన స్వామివారి పెదవులు పూలరేకుల్లా మృదువుగా కదిలాయి. 
“భీమన్నా! నీ నిష్కల్మష అమాయక భక్తికి నేనెంతో సంతోషిస్తున్నాను. 
నీలాగే నీ భార్యకూడా మనస్సంతా నన్నేనింపుకొని అమిత భక్తితో 
కొలుస్తోంది. మీకిద్దరికీ ఒక వరం ఇవ్వాలనుకుంటున్నాను.” అన్నాడు. 


మనం కోరకుండానే స్వామి వారిచ్చిన వరమేమిటి? 
4 


భీమన్న 


తమాలీని : 


భీమన్న 


తమాలిని 
భీమన్న 


తమాలిని 


భీమన్న 


తమాలిని 


భీమన్న 


చెపుతున్నా. “పుణ్యదంపతులైన మీ ఇద్దరికీ బొందితో వైకుంఠ ప్రాప్తి 
కలుగుతుంది” అన్నారు స్వామివారు. 

నిజమాస్వామీ! ఇది నిజంగా నిజమేనా? కుండలు చేసుకు బ్రతికే మనకు 
అంతటి వరం ప్రాప్తమవుతుందా! నిజంగా స్వామివారు మీతో అలా అన్నారా? 
తమాలినీ! నేనూ నీలాగే సందేహపడ్డాను. సురాసురులకు సైతం 
లభ్యం కాని మోక్షం బొందితో వైకుంఠప్రాప్తి మాకు ప్రసాదిస్తున్నావా 
స్వామీ! అంటూ నాసందేహాన్ని తెలిపాను. 

స్వామీ వారేమన్నారు? ఏమన్నారో త్వరగా చెప్పండి! 


: చెపుతాను. నేనూ నీలాగే ఆతృత పట్టలేకపోయాను. అప్పుడు స్వామివారు 


చిరునవ్వుతో అన్నారు. “భీమన్నా! నిజంగా మీకా యోగం ఉంది. 
అయితే ఒక మాట. తుండీర మండల పాలకుడు ఎప్పుడైతే మీగుడిసె 
ముందుకు వచ్చి నిలబడి, దీనాతి దీనంగా నీ పాదాలకు మొక్కుతాడో 
అప్పుడు మీకు బొందితో వైకుంఠప్రాప్తి కలుగుతుంది” అని పలికారు. 


(నిరాళతో) ఇది జరిగే వనేనా స్వామీ! మనదేశవు చక్రవర్తి 
దీనుడవడమేమిటి! మన పూరిగుడిసెను వెతుక్కుంటూ వచ్చి మీ 
కాళ్లమీద పడడమేమిటి? కొండనడచుకుంటూ వచ్చి ఎలుక కాళ్ళపైన 
పడినట్లుందియిదంతా. ఇది జరిగేమాటేనా వట్టి కల కాకపోతే! 


నాకూ అలాగే అనిపాస్తోంది తమాలినీ! బ్రహ్మాదులకు సైతం స్వామి 
దర్శనమే దుర్లభమైనది. అలాంటిది నాకు దర్శన మివ్వడమేమిటి? 
దర్శన మివ్వడమే కాక బొందితో వైకుంఠప్రాప్తి కలిగిస్తాననడమేమిటి? 
తొండమాన్‌ చక్రవర్తి అంతటివాడు నాకాళ్ళమీద పడడమా? ఊహు. 
ఇదంతా నౌ భ్రమ. భ్రమలాంటి కల. 


మనలను భ్రమలో పెట్టడం స్వామివారి లీలాగాధలలో ఒకటేమో! మనం 
చేసే మట్టి వస్తువులు అమ్ముడు పోతేగానీ పాయ్యి మీదికి కుండ ఎక్కదు. 


: ఇదంతా భమ అని ఒక ప్రక్క అనిపిస్తున్నా. స్వామివారికి మనతో 


ఆటలాడుకోవలసిన పనియేమిటి తమాలినీ! కలలోని స్వామి వారి 
రూపం, మాటలు నాకనులలో మెదలుతూ, చెవుల్లో గింగురు మంటున్నాయి. 


నేనది మరువలేకున్నాను తమాలినీ! 
ర్‌ 


తమాలిని 


భీమన్న 


తమాలిని 


భీమన్న 


నిజమే. వేంకటేశ్వరస్వామివారు తన భక్తుల కెన్నడూ భ్రమలు కల్పించడు. 
మనం _ సందేహపడుతున్నాము కానీ స్వామివారికి అదంతా 
తృణప్రాయంగా ఉంటుంది. 


2 బెను. మనం కలలో ఊహించని వాటిని స్వామివారు వాస్తవం చేసి 


చూపించారనడానికి ఎన్నో దృష్టాంతాలున్నాయి. తమాలినీ! మన ఎదుట 
ఉండే ఈ సప్తగిరులే చూడు ఎంత ఆహ్లాదకరంగా ఉన్నాయో! 
ప్రవంచమంతటి నుండి స్వామి వారి దర్శనం కోనం ఎన్నో 
వ్యయప్రయాసల కోర్చుకొని నిత్యమూ ఎందరో యాత్రికులు రావడం 
చూస్తూనే ఉన్నాము కదా! వట్టి భ్రమలు కలిగివారు వస్తున్నారా? 


౩; ఎందరో ఎన్నెన్నో గాథలూ, అనుభవాలు, మహాత్మ్యాలు స్వామివారిని 


గురించి చెప్పడం మనం వింటూనే ఉన్నాము. ప్రత్యక్షంగా ఆపదలను 
తొలగించడమూ చూచాము. ఆపద 'మొక్కులవాడా! అనాధరక్షకా! 
పాహిమాం పాహిమాం అని వేడుకున్న భక్తులను స్వామి వారెప్పుడూ 
నిరాశపరచలేదు. 


: నిజమే తమాలినీ! మన మిలా నమ్మీనమ్మని స్థితిలో ఉన్నా కూడా 
స్వామివారు మనకు నమ్మకం కలిగించడానికి ఏదో ఒక నిదర్శనం 


చూపక పోడు. చూస్తూ ఉండు. 
(ఇంతలో ఆకాళమంతటా ఉరుములు, మెరువులు వెంటనే. ఫణీల్‌ మని 


వీడుగు వడిన శబ్దం. దంపతులిద్దరూ విడుగు తమ మీద వడ్డట్టు అదరీ పడ్డాడు.) 


* ఆపద మొక్కుల వాడా! వడ్డికాసులవాడా! వేంకటేశ్వరా! 


(తేరుకొని) తమాలినీ! పిడుగు మనమీదే పడినట్టయింది. కానీ మనకేం కాలేదు. 
జొను మన గుడిసెలో నుండి పెటిల్లుమని శబ్దం కూడా వచ్చింది. 


నిజమే స్వామీ! పిడుగు మనమీద పడినట్టనిపించినా గుడిసె మీద 
పడిఉండవచ్చు. లోపలికి పోయి చూద్దాం పదండి. 
(ఇధ్రరూ లోనికి పోదురు) 


పా కమమ. 


6 


2వ రంగము 
(భీమన్న గుడీ సెలోపల పడమటి గోడలో వగులు లాంటి దీవవుగూడు) 


తమాలిని : పిడుగు పడ్డా మన గుడిసె పడమటి వైపు కూడా కాలిపోలేదు. గోడలు 
కూడా దెబ్బతినలేదు. చాలా వింతగా ఉంది స్వామీ! 


భీమన్న : అటు చూడు తమాలినీ. ఆగోడ మధ్యలో కొత్తగా పగులు ఏర్పడినట్టుంది. 
ఇంతకు ముందు ఎక్కడుందీ అది? 


తమాలిని : (తేరపారచూచి) నిజమేనండి ఇంతకు ముందక్కడ ఎ పగులూ లేదు; 
ఓ(1 అటు ఆ పగుల్లో... 


భీమన్న : పదచూద్దాం. ఇది పగులు కాదు దీపపుగూడులా ఉంది. పగులైతే గోడ 
పాడువునా ఉండాలికదా! అలా లేదే! 


తమాలిని : పిడుగు పడింది ఈ గోడ మీదేనా? 


భీమన్న : మనింటిమీదే పడింది పిడుగు తమాలినీ! అయినా మనిల్లు కూలిపోలేదు 
కనీసం గోడకూడా పడిపోలేదు. 


తమాలిని : అంతేకాదు గోడలోపల ప్రమిదలు పెట్టుకోవడానికి వీలుగా అందరూ కట్టుకొనే 
పెద్ద దీపపుగూడు లాంటిది ఏర్పడింది. దాన్నే మనం పగులు అనుకున్నాం. 

భీమన్న : ఆగూటిలో ఏదోతళ తళా మెరుస్తోంది చూడు తమాలినీ! (గూటిలో చేయి 
పెడతాడు. చెక్కలాంటి దానిని బయటికితీస్తాడు) తమాలినీ! ఇదేదో 
ఎర్రచందనపు చెక్క పై చెక్కిన ప్రతిమలా ఉందే (తేరపారచూచి) ఓహ్‌ం 
తమాలినీ! తమాలినీ! శ్రీవేంకటేశ్వరస్వామి వారి ప్రతిమయిది! నాకు కలలో 
కనిపించిన స్వామివారి రూపమే ఈ ప్రతిమలో ఉంది తమాలినీ! 


తమాలిని : ఆశ్చర్యం! స్వామీ! ఆశ్చర్యంగా ఉంది. ఆ ప్రతిమను నా చేతికోసారి 
ఇవ్వండి. .. స్వామివారి రూపమిలా ఉంటుందా! 
భీమన్న : బెను! తమాలినీ! స్వామివారి రూపం అచ్చంగా ఇలాగే ఉంటుంది 
ఎర్రచందనపు చెక్కమీద దీని నెవరు చెక్కారో కానీ చాలా అద్భుతంగా 
చెక్కారు. ఈప్రతిమలో కళ ఉట్టిపడుతోంది. 
7 


తమాలిని 


భీమన్న 


తమాలిని 
భీమన్న 


తమాలిని 


భీమన్న 
తమాలిని 


భీమన్న 


తమాలిని 


భీమన్న 


తమాలిని 


భీమన్న 


: ఎవరో చెక్కడమేమిటి స్వామీ! శ్రీవేంకటేశ్వర స్వాములువారే తన 


ఉనికిని మనకిలా తెలియజేస్తున్నారు. స్వామివారు మీకు కలలో 
కనిపించిన మాటలను మనం సందేహించాము. పరిపరి విధాలుగా 
ఆయనను గురించి అనుకున్నాము. మన సందేహాలను పోగొట్టడానికే 


స్వామివారు పరోక్షంగా తన రూపాన్ని ఈ ఎజ్జచందనపు చెక్కలో 


ప్రక్షిప్తంచేసి మనకు ప్రసాదించాడు. 


: పరోక్షంగా తెలపడమేమిటి ప్రత్యక్షంగానే చూపాడు. మొదట మనమది 


గ్రహించలేకపోయాము. 


: ఎలా? 


: మనం స్వామి వారిని సందేహిస్తున్నప్పుడు ఎమి జరిగిందో గుర్తు చేసుకో 


తమాలినీ! 


; జను గుర్తొస్తోంది స్వామీ! అప్పుడే ఆక్షణాననే ఆకాశంలో మెరుపులు 


మెరిశాయి. ఉరుములు ఉరిమాయి. పిడుగూ పడింది. 


: అవన్నీ సహజమే అనుకున్నాం మనమప్పుడు! 
: “ఓ అంటే పలికే దేవుడు వేంకటేశుడు అనడానికింత కంటె నిదర్శనమేమి 


కావాలి? 


* స్వామివారు నివాసముండే సప్తగిరులు మన గుడిసెకు పడమటిదిశలోనే 


కదా ఉండేది! అటువైపు ఉన్న గోడమీదే పగులు ఏర్పడి, స్వామివారి 
ప్రతిమ మనకు లభించింది. 


: మనకు దొరకడం కాదండీ! స్వామివారే ప్రసాదించారు. 
* ఉరుములు పిడుగులు వచ్చి పడినట్టని పించిందే కానీ అవన్నీ ఏవి! 


బయటి పక్కకోసారి చూడు నీరెండ బంగారంలా మెరుస్తోంది. 


: మనబుద్ధిని మందగింప జేసిన కారుమేఘాలు విడిపోయాయి. ఆకాశం 


స్వచ్చంగా కనబడుతోంది. 


2: మనకు జ్ఞానోదయం కలిగించడానికి వచ్చినవెలుగు రేకల్లా ఉందా నీరెండ! 


ర 


శీ 


తమాలిని 


భీమన్న 


తమాలిని 
భీమన్న. : 


తమాలిని 


భీమన్న 


తమాలిని 


భీమన్న 


తమాలిని 


భీమన్న 


తమాలిని 


ఇక నుండయినా స్వామివారిని గురించి ఎలాంటి సందేహాలూ పె పెట్టుకో 
కూడదండి! 


స్వామి వారు కలలో గానీ, మరో స్థితిలో గానీ మన కనుల బడ్డప్పుడు 
భ్రమ అనుకోవడమే పెద్ద భ్రమ తమాలినీ! 


మన భవిష్యత్తును స్వామివారు మునుపే నిర్ణయించారు. 


తమాలినీ! నేనెప్పుడూ నీతో ఒక మాట అంటూ ఉండేవాడిని. మనసారా, 
కనులారా స్వామివారి రూపాన్నయినా చూచుకుంటూ 
పూజించుకోవడానికో విగ్రహం కానీ, పటంకానీ మనవద్ద ఉంటే 
ఎంతబాగుండేదీ అని. అలా లేనందకు నాకెంతో కొదవగా ఉంది అని 
కూడా చేబుతుండేవాడిని. గుర్తుందా తమాలినీ! 


గుర్తు లేకేమి స్వామీ! అవి లేక పోవడంవల్ల సాలగ్రామాన్ని పెట్టుకొని 
పూజిస్తుండేవాళ్ళం. 

ఆ కొరత తీరిందిప్పుడు. స్వామివారే ఆ కొరత త తీర్చారు. తానే ప్రతిమా 
రూపంలో వెలిసి మనముందుకు వచ్చినిలిచాడు. 


ఇంత చిన్న ప్రతిమ అయినా రత్న ప్రతిమలా మెరిసి పోతోంది చూడండి. 


. ఇది బంగారు పీఠం మీద అలంకరింపదగినది. 
: ఈ ప్రతిమ మనకు విచిత్రరీతిలో, మట్టి గోడలోపల దొరికిందంటే 


ఇందులో ఏదో అంత రార్థమున్నట్టు అనిపిస్తోందినాకు. 


: రత్న ఖచిత స్వర్ణ సింహాసనం పై'నెలకొని వుండవలసీన స్వామి, ఇలా ఈ మట్టి 
గోడలో మనకు లభించడానికి, ఏదో విశేషార్థమే ఉన్నట్టు నాకూ అనిపిస్తోంది. 


: మన కులవృత్తి మట్టివస్తువులు చేసుకొని బ్రతకడం. స్వామివారి చందన 


దారుప్రతిమ మన యింటి మట్టి గోడల్లో అద్బుతరీతిలో లభించిందంటే 
స్వామివారికి మట్టి అంటే ఇష్టంగా కనబడుతోంది. 


2 చను. మనుషులు, చెట్టు చేమలు, పశుపక్ష్యాదులు క్షు మట్టి మీద 
వుట్టిననే. మట్టితో బ్రతికేటివే, 


$8 


9 


భీమన్న 


తమాలిని 


భీమన్న 


తమాలిని 
భీమన్న 


తమాలిని 


మట్టి అంటే భూదేవి కదా! శ్రీనివాసుడు శ్రీదేవీ భూదేవీసమేతుడు. మట్టి 
గోడల్లో స్వామివారి ప్రతిమ మనకు దొరికింది. దీనివల్ల స్వామివారి 
స్వభావం అర్థం చేసుకోవాలి. తమాలినీ! ఇప్పటివరకూ నిజమైన 
పద్మాలతోనూ, తులసీ దళాలతోనూ స్వామివారిని పూజిస్తూ ఉండేవాళ్ళం. 
ఇప్పుడు నాకు కనువిప్పు కలుగుతోంది. ఇక నుండి స్వామివారిని 
మట్టితో స్వహస్తా లతో చేసిన తులసీ దళాలను, పద్మాలను స్వామివారికి 
అర్పిస్తూ, అర్చన చేస్తాను. ఏమంటావు తమాలినీ! 

స్వామివారు ఇన్నిన్ని నిదర్శనాలు చూపినా మనమా విషయం 
తెలుసుకోలేక పోతే మూర్భులమవుతాం. మనకులభించిన స్వామివారి 
ఈ ప్రతిమను మట్టి తులసీ దళాలతో, పూలతో పూజ చేయడం 
ఉత్తమమైనదని నాకూ అనిపిస్తోందండీ. 


నాకొకటనిపిస్తోంది తమాలినీ. పద్మమూ, చందన తరువూ శ్రీదేవికి, మన్ను 
భూదేవికి ప్రతీకలు. స్వామివారి ఈ చందన ప్రతిమ. మట్టిగోడల మధ్య 
మనకు దొరికింది కదా! శ్రీదేవి, భూదేవులకు సంకేతమైన పద్మకుసుమాలతోనే 
కాక, మట్టి, తులసీ దళాలతో స్వామివారిని అర్చించడం మనకు తగినదిగదా! 


* బజను-స్వామీ! 
2 నేనిప్పుడే తరతరాల నాకుల వృత్తితో నాకులభించిన నేర్చరి తనాన్నంతా 


రంగరించి మట్టితో అందంగా తులసీ దళాలను, పద్మపుష్పాలను 
తయారు చేస్తాను. ప్రతిరోజూ వానితోనే ఫ్ట్రాజ చేద్దాము తమాలినీ! 


మట్టితో చేసిన పూలతో, తులసి దళాలతో పూజ చేయడం అపూర్వ 
విషయంగా నాకు కనబడుతోంది. మునుపెప్పుడో వేటగాడయిన కన్నప్ప 
తన వృత్తిని బట్టే శ్రీకాళహస్తీశ్వరుడిని పూజించాడు. ఆ పరమేశ్వరుని 
దయకు పాత్రుడయ్యాడు. 


(ఇంతలో బయటి నుండీ పిలువు) 
భీమన్నా! భీమన్నా!! ఓసారి బయటికి రా! 


హల అప్సు. 


10 


భీమన్న 


అతడు 
భీమన్న 


అతడు 
భీమన్న 
అతడు 
భీమన్న 
అతడు 


భీమన్న 


అతడు 


భీమన్న 


3వ రంగము 
(భీమన్నా, తమాలినీ గుడిసెలోవలి నుండి బయటికి వన్తూ...) 


ఎవరూ? ఎవరు నన్ను పిలిచేది? ఈ గొంతు ఎక్కడో ఎక్కడో విన్నట్లని 
పిస్తోందో నాకు. 


(ఇంటిముందు పంచె కట్టు, భుజంమీద తుండుగుడ్డతో ఉన్నతడు 


కనిపిస్తాడు.) ఎవరు నీవు? నిన్సెప్పుడూ చూచినట్లు లేదే? 


నన్నిలా ఎప్పుడూ చూచి ఉండవులే భీమన్నా! నేనో కార్యం నిమిత్తం 
నీవద్దకు వచ్చాను. 


: కుండలకోసం వచ్చావా? ప్రస్తుతానికి రెండోమూడో సిద్ధంగా ఉన్నాయి. 


ఇంకా ఎక్కువ కావాలంటే వారం రోజులు ఆగవలసి ఉంటుంది. 


: కుండలకోసం కాదు నేను వచ్చింది. 

: ఈ కుమ్మరి వాని ఇంటికి కుండలకోసం కాక మరెందుకొస్తారబ్బా! 
* కుండలు చేసేపని నేర్చుకోవడానికి వచ్చాను. 

: మీరూపం చూస్తే అలా అగుపించడం లేదే! 

:- ఇంకెలా కనిపిస్తున్నాను? 

: నీమాటా, తీరూ అలా అనిపించకుంటే:.. 


: లేదు భీమన్నా! నేను నీదగ్గర పనికి కుదరడానికీ, కుండలూ, మట్టి 
'బొమ్మలూ చేయడం నేర్చుకోవడానికీ వచ్చాను. నా మాటల మీద 


నీకు నమ్మకం కుదరడం లేదా? 


: అదికాదు. నేను మరొకరికి పని యిచ్చేటంతటివాణ్ణి కాదు. నేను మట్టితో 
_ కుండలూ, బొమ్మలూ చేస్తూ ఉంటే నాభార్య నాకీ పనిలో సహాయం 


చేస్తూ ఉంటుంది. మేం చేసే పని మాయిద్దరికే సరిపోతోంది. వాటిమీద 
వచ్చే ఆదాయం బొటాబొటిగా మా కుటుంబానికి సరిపోతోంది. 
మరొకరిని పనిలో పెట్టుకొనేటంతటి ఆదాయం మాకు లేదు. 


11 


తమాలిని 
అతడు 


తమాలిని 


అతడు 


తమాలిని 
అతడు 


భీమన్న 


అతడు 


మరొక్కరికైనా భోజనం పెట్టే స్తోమత మాకు లేదు. 

'స్తోమత' అంటే ఏమిటమ్మా! ఆదాయం పెంచుకొన్నప్పుడు స్తోమత 
పెరుగుతుంది. మనం అదనంగా మరో పని కల్పించుకోవడంవల్ల 
ఆదాయం పెరుగుతుంది. మీరు కుండలూ, బొమ్మలూ చేసే పనే 
కాకుండా ఉపాధి పెంచుకోవాలని మరోపని కూడా అప్పుడప్పుడూ 
చేస్తుంటారుకదా! 

జాను. తిరుమల యాత్రికులకు అప్పుడప్పుడూ భోజనాది వసతి 
సౌకర్యాలు ఏర్పరుస్తూ ఉంటాము. వాళ్ళిచ్చే దానిని స్వామివారి 
ప్రసాదంగా స్వీకరిస్తుంటాము. 

మీరిటువైపు వచ్చే యాత్రికులకందరికీ అంటే చాలా మంది వచ్చినప్పుడు 
వసతి ఏర్పాటు చేయలేక పోతుంటారు కూడా. మీకు మరో మనిషి 
సహాయం ఉంటే ఇంకా ఎక్కువమందికి వసతి ఎర్పరచవచ్చు కదా!... 
ఇదో మీ యింటి చుట్టూ ఖాళీ జాగా ఉంది. ఆఖాళీ స్థలంలో మరో 
పెద్ద గుడిసె వేద్దాం. ప్రక్కనే అడవి ఉంది. గుడిసెకు కావలసిన కట్టెలు, 
బోదా, తీరూ అన్నీ అక్కడినుండే తెచ్చుకుందాం. 

నీవు చెప్పేది బాగానే ఉంది. కానీ... 

నా ఒక్కడి భోజనం కోసం వెనుకాడుతున్నారా? దానిగురించి మీరేమి 
చింతించకండి. కుండలూ, బొమ్మలూ మీరెలా. అమ్ముకుంటారు? 
ఇంటికి వచ్చి అడిగిన వారికిస్తారు లేకపోతే నెలకో, రెణ్ణెల్లకో 
తిరుపతికిపోయి అమ్ముకొని వస్తాడు భీమన్న. ఒకనాడన్నా వాటినన్నీ 
అమ్ముకు వచ్చాడా? 

ఒక్కోసారి కారు చౌకగా అడుగుతారు. గిట్టుబాటుకాదు. అదంతా ఆయా 
సమయాలను బట్టి ఉంటుంది. 

అలా కాకుండా తిరుపతిలో అంగడివాళ్ళివరితోనైనా మాటాడుకొని 
ఎప్పటికప్పుడు తయారు చేసిన వాటిని అక్కడికి చేరిస్తే... అంగడివాళ్ళకు 
ఎదోకొంత ముట్టచెపితే... ఎలా ఉంటుంది? 


12 


ఖో 


భీముడు 
అతడు 
అతడు 


అతడు 
భీమన్న 


శ్రీపతి 


తమాలిని 


శ్రీపతి 


తమాలిని 


శ్రీపతి 


: అంత తీరుబాటూ, సమయమూ మాకు దొరకడం లేదు. ఇంటిలోనే 


సరిపోతోంది. 


: నేనుంటానుగా. వాటి వ్యవహారమంతా నేను చూచుకుంటా. భీమన్నా! 


నాకు నీవద్ద పని చూపించు చాలు. ఆ తర్వాత చూడు నొపనితనమేమిటో! 


; నీవు చూస్తుంటే ఇలాంటి, పనిచేసే కుటుంబానికి చెందినవాడివిలా 


కనబడటంలేదు... నీపేరేమిటి? 


; నాపేరు శ్రీపతి. 
: నీ పేరు విన్నా నిన్ను చూచినా నీవు మట్టిపని చేయగలిగే వాడివిలా 


అనిపించదెవరికీ... అది సరే నీవేం చదువుకున్నావు? ఎక్కడినుండి వచ్చావు? 
(చిరునవ్వుతో) నేను చదువుకోవడమైతే చాలానే చదువుకున్నాను. 


అదంతా వేంకటేశ్వరుని భక్తులనుండి మాత్రమే నేర్చుకున్నది. ఇక ' 


నేనెక్కడినుండి వన్తున్నానంటావా? అదో! ఆ వెంకటగిరులలోని 
ఆశ్రమాలనుండి వస్తున్నా. 


: అయితే నీవు నిత్యమూ ఏడుకొండలస్వామిని దర్శించుకుంటూ 


ఉంటావు. స్వామివారి సుందర సుకుమార రూపాన్ని నయనా నందకరంగా 
వీక్షిస్తూ ఉండీ ఉంటావు. నీ యంతటి. మహాద్భాగ్యం మాకెప్పూడు 
కలుగుతుందో! 


: మీ దగ్గరే ఉండి ఆ విషయాలన్నింటినీ చెపుతానమ్మా! నన్ను మీయింట 
_ చేరనీయండి. మీలో ఒకడిగా కలుపుకోండి. మోకన్నింటా చేదోడు 


వాదోడుగా ఉంటాను. 


: నీవు చూస్తే ఉన్నత కులస్సుడివిగా ఉన్నావు. ఇటువంటి నీవు ఇలాంటి 


మట్టిపని చేనుకునే మాయింటిలో ఉండడం చూచిన వాళ్ళూ, 
విన్నవాళ్ళూ ఏమనుకుంటారో! 


: అదానీ సందేహం తల్లీ! కులాన్ని బట్టి గొప్పదనం వస్తుందా? గుణాన్ని 


బట్టి వస్తుందా? పనులను బట్టి కులాలను ఎర్పరచుకున్నారే కానీ 
గుణాన్ని బట్టి కాదమ్మా! లోకంలోని మనుషులందరూ ఒకే తీరున 
13 


భీమన్న 
శ్రీపతి 


భీమన్న 
శ్రీపతి 


పుడుతారు. చావడం కూడా అలాగే ఉంటుంది. ఎవరూ కలకాలమూ 
బట్టకట్టుకొని ఉండిపోలేరు కదా! మనుషులు లేకున్నా కీర్తి ప్రతిష్టలు 
మాత్రం నిలిచి ఉంటాయి. మనుషులు చేసే పనులను బట్టి పాపపుణ్యాలూ, 
పునర్జన్మలూ, మోక్షాలూ ఉంటాయి కానీ కులాలను బట్టి ఉండవు. 

ఎలా చెపుతారామాట? 

చూడు భీమన్నా! గుహుడు ఒక నిషాధరాజు. గిరిజనంలో ఒక తెగ 
అయిన శబరకులంలో పుట్టింది శబరి. సూర్యవంశస్థుడైన శ్రీరాముడు 
గుహుని ఆతిథ్యం స్వీకరించాడు. శబరి ఇచ్చిన ఎంగిలి పండ్లను 
తిన్నాడు. శ్రీకృష్ణుడొక పశువుల కాపరి అయినా సర్వజగత్తునూ తన 
చక్రంతో నడిపించాడు. క్షత్రియుడైన అర్జునుడికి లోకరీతినీ, 
కర్మాదియోగాలనూ బోధించిన గురువు అయ్యాడు. మతంగమహర్షి 
ఎవరు? అరుంధతీ దేవి ఎవరు? వారిని నిమ్నకులస్తులంటారా 
ఎవరైనా? చంద్రవంశపు రాజయిన హరిశ్చంద్రుడు చండాలుడైన 
వీరబాహు వద్ద పనిచేయలేదా? క్షత్రియుడైన విశ్వామిత్రుడు బ్రహ్మర్షి 
కాలేదా? మవార్శి కుమారుడైన పరశురాముడు క్షత్రియ కుల 
సంహరణకు పూనుకోలేదా? ఇంకా ఇలాంటి దృష్టాంతాలు చాలా 
ఉన్నాయి. ఒక ఘనకార్యాన్ని నిర్వహించాలంటే కులమూ గోత్రమూ 
అడ్డు వచ్చిందా వీరందరికీ? 


అది' సరే. “నలుగురితో నారాయణా” అంటారు కదా పెద్దలు. 


(చిరునవ్వుతో) “నలుగురితో పాటు నారాయణా” అనే కాదు 
“గుంపుతోపాటూ గోవిందా” అనికూడా అంటారు మనుషులు. ఒకరు 
నారాయణా అని అంటే నారాయణా అని నలుగురూ అనడం, 
ఒకరు 'గోవిందా' అంటే గుంపంతా “గోవిందా” అనిపలకడం అంటే 
ఏమని నీవు భావిన్తున్నావు? ఒకరు భక్తితోనో, శ్రద్ధాన క్తులతోనో 
అన్నమాటను పట్టుకొని నలుగురూ అలాగే అంటారు. అందుకే భక్తీ 
శ్రద్దా అన్నింటికీ మూలం అన్నా నేనిదివరకే మీలో అవి ఉన్నాయి 
కాబట్టే నేను మీవద్దకు రావాలనిపించి, ఇలా వచ్చాను. 
= [ల 


తమాలిని 
భీమన్న 
శ్రీపతి 


తమాలిని 


శ్రీపతి 


భీమన్న 


శ్రీపతి 


తమాలిని 


శ్రీపతి 


: మాకంతటి శక్తిగానీ, భక్తిశ్రద్ధలు కానీ లేవు. 
: మేము అంతటి గొప్ప వారమూ కాదు. 


: ఎవరి శక్తి వారికి తలియదన్నట్టుగానే మీశక్తిమీకు తెలియడంలేదు. 


ఎక్కడో ఉన్న నేను మీసంగతి తెలీకుండానే మీవద్దకు వచ్చానా? 


: మా వారలెవరూ అంత శక్తిమంతులు కారు. 


నీ మనసులో మాట నాకర్థమవుతోంది తల్లీ! ఈభరతఖండంలో మూడు 


సముద్రాల మధ్య ప్రాంతాన్ని ఇటు సేతువు నుండి అటు మధురవరకూ 


పరిపాలన చేస్తున్న ఆంధ్రచక్రవర్తులు శాతవాహనులు పుట్టుకతో కులాల 
వంశానికి చెందినవారే. వారంతటి స్థితికి ఎలా ఎదిగారు? దీక్షా, 
పట్టుదలా, పనిపట్ల అంకితభావం, అంటే భక్తీ, లక్ష్యంపట్ల శ్రద్దా, 
నిరంతరశ్రమ కనబరచడం వల్లనే కదా! అవి ఉన్న మనుషులు, ఏమైనా 
సాధించగలరు. 


: దైవకృపకూడా తోడు కావాలిగా. 


: బెను. అవి ఉన్నపుడే దైవకృపా ఉంటుంది. (తమాలినితో) 


నాకాకలవుతోంది. ఏమైనా పెడతావా కల్తీ! 


+ 


: మాయింటిలో .... గంజీ..... అంబలి తప్ప .... 


2 అలా కించపడకమ్మా! ఆకలి తీర్చడానికి ఏదైతేనేమి? గంజే పాయసం, 


అంబలే అమృతం... ఉన్నదేపెట్టు నన్ను మీలో ఒకడిగానే భావించండి. 


15 





ల శ ఎం లనే 2 రిల haw చ ఆల De Wee 


పాత్రలు : తుండీర మండల ప్రభువు తొండమానుడు, అంగీరసకుహర్డి 


(ఆశ్రను ప్రాంతం) 


తొండమానుడు : అంగీరస మహర్షికి తుండీరమండల మహాప్రభువు... తొండమాన్‌ 


అంగీరసుడు : 


తొం.మా. 


అంగీరసుడు : 


తొం. మా. 


అంగీరనుడు : 


తొం. మా. 


అంగీరనుడు : 


తొం. మా. 


చక్రవర్తి నమస్కారము లందజేస్తున్నాడు. 

దీర్చాయుష్కాన్‌ భవ! తొండమాన్‌ చక్రవర్తీ! నీకు తగిన ఆసనం ఈ 
కుటీరంలో సమకూర్చలేక పోతున్నాను. అన్యధా భావించకండి: 
మహర్షీ! మేమిప్పుడు మోకు అతిథులము కాము. అభ్యర్థులము 
మాత్రమే. మిసహాయం కోరి వచ్చాము. 

మో మనస్సులోని మాట సంకోచించకుండా తెలియజేయండి 
మహారాజా! 

మా మనస్సు అవ్యక్త వేదనతో కుంచించుకు పోతోంది, మహర్షీ! మాలో 
ఎవో తొకతొకలు గుబులు రేపుతున్నాయి. 

దక్షిణ గంగ' సువర్ణముఖి నదీ జలాలను స్వీకరించి సేద తీరండి 
మహారాజా! మో మనోవేదన ఉపశమించి మనసు కుదుట పడుతుంది. 
(అంగిరస మహర్షి శిష్యుడు అందించిన నీరు త్రాగుతాడు) మహర్షీ! 
మేము స్వర్ణముఖినదీ జలాలనే నిత్యమూ ఉపయోగించుకుంటూ 
ఉంటాము. మా రాజాంతఃపురం దాపుల నుండే ప్రాగ్టిశలో ఈనది 
ప్రవహిస్తూ ఉంది. మేమటు పశ్చిమ దిశ నదీతీరాన నివాసముంటే, 
మోరిటు తూర్పుదిశన ఉన్నారంతే. అయినా మీ సాన్నిహిత్యంలో ఉన్నా 
ఈ నీరు ఒకే నది నీరయినా మాకిప్పుడు అమృతతుల్యంగా ఉంది. 
అది మన అంతరంగ స్థితిని బట్టి ఉంటుంది ఇప్పుడు నీ ఆవేదనకు కారణమైన 
పూర్వాపరాలను గుర్తుచేసుకొని తెలియజేయండి మహారాజా! 

నావల్ల ఒక మహాపరాధం జరిగిపోయింది మహర్షీ! అయితే ఆ 
అపరాధాన్ని తాత్కాలికంగా, నా బంధువూ, శేషశైల ప్రభువూ అయిన 


16 


అంగీరసుడు: 
తొం. మా. : 


అంగీరసుడు : 


తొం. మా, 


అంగీరసుడు : 


తొం. మా. 


అంగీరసుడు : 


తొం.మా 


అంగీరసుడు : 


శ్రీనివాసుడు తొలగించి వేశాడు. కానీ అందుకోసం నేను చాలా పెద్ద 
మూల్యమే చెల్లించుకోవలసి వచ్చింది. 

(చిరునవ్వుతో) అదెలా జరిగిందో తెలుపండి మహారాజా! 

మోకా విషయం చెప్పుకోవడానికే వచ్చాము మహర్షీ! కొన్నాళ్ళక్రితం కూర్ముడనే 
బ్రాహ్మణోత్తముడు కాశీయాత్ర చేస్తూ తన భార్యాబిడ్డలను మా సంరక్షణలో 
ఉంచిపోయాడు. మేమందుకు సంతోషపడి వారికి కావలసి వాసగ్రాసాదులను 
ఎర్బరచాము. అయితే కొంతకాలానికి పరిపాలనా వ్యవహారాలలో పడి వారిని 
మరచిపోయాము. తర్వాత కూర్మాచార్యులు కాశి నుండి తిరిగి వచ్చి తన 
భార్యబిడ్డలను గురించి అడిగాడు. అప్పుడు.. ఆక్షణాననే అతని భార్యాబిడ్డలను 
గూర్చి విచారణ చేస్తే ఏముంది... (బాధతో మౌనంగా ఉండును) 


స్వాంతన చెందండి మహారాజా! 


: మహర్షీ! మేమేర్చాటు చేసిన గృహంలో వారు అస్థిపంజరాలై కనిపించారు. 


అయితే ఆవిషయం కూర్మాచార్యులకు తెలియనీయకుండా ఆయనను 
మరుదినాన రమ్మని చెప్పి పంపాము. ఆయనటు పోయిన వెంటనే 
ఈసమస్యకు పరిష్కారం చూపగలవాడొక్కడే అని నేను శేషాచలానికి 
తత్‌క్షణమే బయలుదేరాను. మహర్షీ! వేంకటాచలనాధుని నేను 
ఎవ్పుడనుకొంటే అప్పుడు దర్శించుకొనేటంతటి బంధుత్వమూ, 
ఆదరాభిమానాలు ఉన్నసంగతి మోకు తెలుసుకదా! 

మహారాజా! నీ సోదరుడు ఆకాశరాజు కుమార్తె పద్మావతీదేవిని 
శేషగిరినాధుడు శ్రీనివాసుడు వివాహమాడాడు. నీవే శేషగిరిలో ఆయన 
నివాసానికి ప్రాకాకాదులు ఏర్పరచావనే సంగతి సర్వజన విదితమే! 


: ఆచనువుతో వేళకానివేళఅర్థరాత్రి శ్రీనివాసుని కలుసుకొని జరిగినది 


తెలిపాను. అందుకాయన కించిత్తు కోపగించినా నామీది అభిమానంతో 


కూర్ముని భార్యబిడ్డల అస్థికలు తెప్పించి వానిని పాండు తీర్థమున 


వేయించాడు. వారా తీర్థంనుండి పునర్జన్మ ఎత్తి తిరిగి మాముందుకు వచ్చారు. 


'ఆపాండు తీర్థమే భవిష్యత్తులో అస్థి తీర్థంగా ప్రసిద్ధమవుతుంది మహారాజా! 
* మహర్షీ! మేమాగండం నుండి శ్రీనివాసుని దయవల్ల బయటపడినామే 


కాని అంతటితో శ్రీనివానునితో మాకున్న చనువూ, ప్రాముఖ్యతా 
సమసిపోయాయి. 
ఏమిటిది మహారాజా! కొంచెం వివరంగా చెప్పు! 

17 


తొం. చ 


అంగీరసుడు : 


తొం. చ.. 


అంగీరసుడు : 


తొం. చ. 


అంగీరసుడు : 


తొం. చ. 


అంగీరనుడు : 


తొం. చ. 


తొం. చ. 


అంగీరనుడు : 


మహర్షీ! ఈ లోకంలో శ్రీనివాసునితో ప్రత్యక్షంగా సంభాషించే చారవా, 
ప్రాముఖ్యతా మాకుతప్ప మరెవరికీ లేకుండేవి. అలాంటిది ఆ దినం 
నుండి శ్రీనివాసుడు మాకు కనిపించడు. మేమెంతగా ప్రార్థించినా 
ఆయన దర్శనం కావడం లేదు. 


ఆ తర్వాత నుండి నీవు శ్రీనివాసుని ఆయన నివాస స్థలంలోనైనా 
దర్శనం పొందలేక పోతున్నావన్న మాట. 


బెను మహర్షీ! శేషాచల వాసుని కోసం నేనెంతెంత వెదకినా ఎన్నెన్ని 
విధాలుగా వెదుకుచున్నా ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్నీ వ్యర్థమయ్యాయి. 
ఆయన దర్శనం కాలేదు కానీ ఒకనాడు ఆకాశవాణి భాషితంగా ఆయన 
మాటలు వినిపించాయి. 


సంశయించకుండా ఆమాటలేమిటో తెలియజేయి మహారాజా! 


శ్రీనివాసుడాదినాన, “తొండమాన్‌ చక్రవర్తీ! స్తీ శిశుమరణాలకు నీ 
అలక్ష్యమే మూలకారణం. నీవెంతో బాధ్యతా రహితంగా ప్రవర్తించావు! 
నీతో నాకున్న బంధుత్వరీత్యా, పద్మావతీదేవి బాధపడుతుందని భావించి 
నీవు చిక్కుకున్న ఆవిషమసమస్యనుండి నిన్ను కాపాడగలిగానే కానీ 
అంతటితో నీపాపమంతా పరిహరింపబడిందని మాత్రం తలంచకు. 
ఇకనుండి నీవు మమ్ముచూడవలసిన పనిలేదు” అన్నాడు మహర్షీ! 
రాజూ! నీవెంతటి దుస్థితిలో పడ్డావు? 

అంగీరస మహర్షీ! ఈదుస్టితి నుండి ఎలా బయట పడగలను? 
శ్రీనివాసుని మెపి ప్పించి నిత్యమూ ఆయన దర్శనం కలిగే మార్గం ఎదైనా 
ఉందేమోనని మోకోనమీ ఆశ్రమానికి వచ్చాను. నా అభ్యర్థనను 
మన్నించి నాకోమార్గాన్ని చూపించండి మహర్షీ! 


(సాలోచననా) మార్గముంది మహారాజా! 


(ఉత్సాహంతో) త్వరగా చెప్పండి మహర్షీ! 
అంగీరనుడు : 


శ్రీవేంకటాచలాధినాధుడు భక్తనులభుడు తొండమాన్‌ చక్రవర్తీ! 
ఆయనకు ఇష్టమైన పూలు పత్రాలేమిటో నీకు తెలుసుకదా! 


శ్రీనివాసునికి కమలకుసుమాలన్నా, తులసీ దళాలన్నా మహాప్రీతి 
పాత్రమైనవి అంగీరస మహామునీ! 


జాను శ్రీవేంకటేశ్వరస్వామి వారికి నీవు చేయవలసిన కార్యక్రమ మేమంటే 
18 


తొం. చ. 


అంగీరసుడు: 


తులసీ దళాలనుకాని కమలాలను కానీ బంగారంతో చేయించి శ్రీనివాసునికి 
వేళతప్పకుండా సహస్రనామార్చన చేస్తూ సమర్పించుకో. ఇది మహారాజులకు 
మాత్రమే ఉచితమైన దనిచెవుతున్నాను. ఈవూజా విధానంలో ఎన్ని 
అవాంతరాలెదురైనా మధ్యలో విడిచి పెట్టకుండా ప్రతిదినమూ అర్చన చేయాలి. 
అంతేకాకుండా ఒక దినము వాడిన సువర్ణ పుష్పాలను మరోసారి 
ఉపయోగించకుండా నీవు సహస్రనామార్చన చేశావంటే వేంకటేశ్వరస్వామి 
తప్పకుండా నీకు దర్శనమిస్తాడు. 


మంచిది మహామునీ! బోక్కసం పాళెంలో నిక్షిప్రమయిన మాకోశాగార 
ధనాన్నంతటినీ వినియోగించి స్వర్ణపుష్పాలుగా చేయించి ప్రతిదినమూ 
శ్రీనివాసునికి సహస్రనామార్చన చేసి మెప్పిస్తాను. ఆయన దర్శన 
భాగ్యాన్ని పొందుతాను. అంగీరసమునీంద్రా! మా అభ్యర్థనను మన్నించి 
మార్గ నిర్దేశకాన్ని సూచించి ఎంతో సహాయాన్ని అందజేసినందుకు నా 
నమోవాచములు. మునీంద్రా! మాకిక సెలవిప్పించండి. 

మంచిది మహారాజా! అభీష్టసిద్ధిరస్తు (తొండమానుడు వెళ్ళి పోవును) 
(మందవోనం చేస్తూ) తొండమాన్‌ చక్రవర్తి శ్రీవేంకటేశ్వరస్వామి వారి 
భక్తుడేకానీ అతడిలో అహంకారం కొంత అధికంగా ఉన్నట్లు ద్యోతకమవుతోంది. 
స్వామివారు ఈరాజుకు బాంధవుడే కాదు ఆపద్బాంధవుడుకూడా. 
అలాంటి స్వామి ఈరాజుపట్ల కినుక వహించడానికి కారణం ఈతనికున్న 
అహంభావమేననిపిస్తోందినాకు. ప్రభుతకూ, బంధుత్వానికీ, భక్తి 
తత్పరతకూ తారతమ్యాన్ని గ్రహించలేక అర్భకంగా ఆలోచిస్తున్నాడు, 
తొండమాన్‌ చక్రవర్తి. జరుగబోయే పరిణామాలను, భూత భవిష్యత్‌ 
వర్తమానాలు తెలిసిన వేదవేద్యుడూ, పురాణపురుషోత్తముడూ, 
అఫప్రాకృత శరీరుడూ, లీలామానుష విగ్రహుడూ అయిన అనంత 
తత్వమూర్తి శ్రీనివాసమూర్తే నిర్ణయించాలి. 
మానయః నూత నర్యార్థ తత్వజ్ఞ నర్గావేదాంతపారగ 
యేన చారాధిత న్సద్యళ్ళీమద్వేంఠట నాయకః! 


2 అన. 


19 


5వ రంగము 

(తొండమాను చక్రవర్తి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి విగ్రహవ్రతిష్ట చేసి, నువర్హముఖినదీ 
తీరాన వూజచేయు చుండును. విగ్రహం ముందు బంగారు కమలాలు తులసీ దళాలు 
కొన్సి ఉంటాయి, అతనికి కుడీ వైవున్సు వళ్ళెంలో కువ్చ పోసిన బంగారు తులనీ దళాలు 
ఉండును. దీవవు సెమ్మెలు వెలుగుతుండును. వూజకుకావాలనినవన్సీ ఉండును. 
తొండమానుడు జందెం, దోవతి మాత్రం ధరించి అర్బకుడీకి తగ్గ వేషంలో ఉండును. 
నుదుట త్రివుండ్రములు, చెవులకు బంగారు జూకాలు, చేతులకు వజ్రాల కంకణాలు - 
మొన.) 


తొండమానుడు : (పూజచేస్తూ) స్వామీ! శ్రీనివాసా! 
అంగిరస మహర్షి నిర్దేశించనట్లుగా బంగారు తులసీదళాలతోనూ 


స్వర్ణ పద్మాలతోనూ పూజిస్తున్నాను. నాపైన కినుక విడనాడవా... నీకినుకను 
నేనెట్లు పోగొట్టగలను! నీ అలుక నేనెట్లు తీర్చగలను? 


నీ! అచ్యుత! గోవింద! అప్రాకృత శరీర! 

వేంకబేోళ్ళ్యర నాదువేడికోలు 

అఖిల నురాధ్యక్తుడగు మనుజశ్రేష్ట/ 
వేంకటేళ్ళుర నీకు వేడికోలు 

వేద వేద్య! పురాణ విదిత వురుషరత్త! 
వేంకటేళ్ళుర నాదు వేడీకోలు 

నృష్టి స్థితిలయ విళిష్ట/ మూల వురుష/ 
వేంకటేళ్ళుర నీకు వేడికోలు 

తొండమాను సావ్రాట్టుకీ దోషమణబి 

నీదు దర్భన భాగ్యమ్ము నిడుము దేవ! 

ఊడ్చీ నాపావములనన్చి ఉద్ధరించి 

తొలిదినమ్ముల విధమున మెలగుమయ్య! 


దేవా కరుణించవా నన్ను! నేను చేసిన ఒక చిన్న తప్పిదమునకు ఇంత పెద్ద 
శిక్షా! తప్పులను కాచే దయామయుడవందురే నిన్ను! ఇదేనా నీదయ? నీవు నిజంగా 
దయాహృదయుడవైతే నాకు వెంటనే నీదర్శన భాగ్యంకలిగించు 


20 


ఓం శ్రీవేంకటేశాయనమః 

ఓం శ్రీనివాసాయ నమః 

ఓం దేవ వూజితాయ నమః 

ఓం చక్రధారాయ నమః 

ఓం తిగుణాళయాయ నమః 

ఓం వైకుంఠ వతయే నమః 

ఓం వరమార్ధ ప్రదాయ నమః 

ఓం దోర్థండ విక్రమాయ నమః 

ఓం శ్రీవిభవే నమః 

ఓం జగదీళ్ళరాయ నమః 

భగవాన్‌! వేంకటేశ్వరా! మూడు నెలలుగా నేను స్వర్ణ తులసీ దళాలతో, పద్మాలతో 
ఏకాగ్రచిత్తంతో నీకు సహస్రనామార్చన చేస్తున్నానే! అంగీరస మహర్షి ఒకటి చెప్పితే 
నేను రెండుగా స్వర్ణ దళాలనూ, పుష్పాలనూ సమర్పిస్తున్నానే! నామీద దయ కలుగలేదా! 
నామొరనీ చెవుల పడలేదా! ఎదురెదురుగా కూచొని మనమెన్ని మాటలు 
మాట్లాడుకోలేదు! నాచేతులు పట్టుకొని నీవు చిరునవ్వుతో నల్లాపాలాడడం 
మరచిపోయావా! నేనెప్పుడనుకుంటే అప్పుడు నీచెంతకు వచ్చే వాణ్గికదా! వచ్చినప్పుడల్లా 
నీవు నన్నెంతో సాదరంగా ఆహ్వానించేవాడివే. ఆనందంగా మాటాడేవాడివే! అవన్నీ 
మరచిపోయావా? తిరిగీ అంతటి అభిమానాన్ని నీనుండి పాందడానికే కదా నేనీ 
స్వర్ణతులసీ దళాలతో నిన్ను పూజిస్తున్నాను! మూడు నెలలుగా నేను నిన్ను అర్చిస్తున్నానే! 
ఒక్కసారి, ఒక్కసారంటే ఒక్కసారి నాకలలోనైనా కనిపించవా! నీ మృదుభాషణలు 
నాకువినిపించవా! 


అంతేకాదు శ్రీనివాసా! నేను నీ ముందు పెట్టే బంగారు పుష్పాలను మాయం 

చేసి మట్టి పూలను నీముందు పెట్టుకుంటున్నావా? నీవు చేసే పనా యిది! ఛ.ఛ. నేనే 

తప్పుగా తలస్తున్నాను. ఇది నీపని కాదు నీవు నాబంగారు దళాలను దోచుకునేటంతటి 

వాడివి కావు. బంగారానికి కొదవేమిటి నీకు శ్రీనివాసా! శ్రీదేవి నీవక్షస్థలాన నెలకొని 

ఉంది. ధనాధిపతి అయిన కుబేరుడు నీకు సర్వవేళలా అండదండగా ఉంటాడు. 

వసుంధర అయిన భూదేవి నీ చెంగట ఉంటుంది... నేను తప్పుగా ఆలోచిస్తున్నాను. 
21 


అయితే నా సందేహ మొకటి తీర్చేవారెవరు? మొన్నటికి మొన్న నీ పాదాలముందు 
నేను పెట్టిన బంగారు తులసి పూలపైన కొన్ని మట్టి పూలు వచ్చి చేరాయే. అవి ఎలా 
వచ్చాయి? ఈ దినం అలాటి మట్టి పూలే నేను ఉంచిన స్వర్ణ పుష్పాలను ప్రక్కకు నెట్టి 
నీపాదాల చెంతకు ఎవరు చేర్చారు? ఎవరైనా నీభక్తుడు చేర్చాడా? ఎవరైనా నన్నాట 
పట్టించడానికిలా చేశాడా? వాడు నీభక్తుడా? దొంగా? రాత్రులందుకూడా నేను నిన్ను 
తలచుకోలేదని నీకు కోపమా? మునుపు ఒకసారి అర్ధరాత్రి నేను నీ ఏకాంతానికి భంగం 

కలిగించానని చిన్న బుచ్చుకోలేదా నీవు? 
(చింతాక్రాంతుడై ఉన్న ఆనమయాన కుమారుడు శ్రీనివాన యువరాజు తొండమానుని 

వద్దకు వస్తాడు) 


శ్రీనివాసుడు : 


తొండమానుడు : 


శ్రీనివానుడు : 


తొండమానుడు : 


నాన్నగారూ! మో ముఖమలా వివర్ణమై ఉందేమి? మీలో మిరు ఏదో 
గొణుగుకుంటున్నారెందుకు? స్వామి వారు దయచూపలేదా? మీరిలా 
లోలోపల మదనపడడానికి కారణమేమిటో చెప్పండి. 


కుమారా శ్రీనివాసా! ఏడుకొండల వాడయిన ఆశ్రీనివాసుని పేరే నీకూ 
పెట్టుకున్నాను. స్వామివారిని, నీవూ, నేనూ ఎసమయంలోనైనా దర్శనం 
చేసుకొని ప్రత్యక్షంగా మాటాడేవాళ్ళంకదా! అలాంటిది ఈనాడు స్వామి 
సాన్నిహిత్యం కాదుకదా ఆయన దయకైనా పాత్రులంకాలేక 
పోతున్నాము. ఇంకా చెప్పాలంటే ఆయన మనమీద ఆగ్రహం 
ప్రదర్శిస్తున్నాడని పిస్తోంది. 

ఏమిటి నాన్నగారు! పరమ నిష్టాగరిష్టుడవై మూడుమాసాలుగా సువర్ణ 
పుష్పాలతో సహస్రనామార్చన చేస్తూ వేంకటేశ్వరస్వామిని కొలుస్తున్నారే! 
అలాటి మీపైన స్వామికి ఆగ్రహమా? 

జాను కుమారా! శ్రీనివాసా! మొన్న స్వామిని పూజిస్తూ నేను ఆయన 
విగ్రహం పాదాల ముందు పెట్టిన బంగారు పూలపైన మట్టతోచేసిన 
పూలు పరచుకొని ఉన్నాయి. నిన్న బంగారు పూలు కనిపించకుండా 
అడుగునపడి ఉన్నాయి. వాటిమోద అవే మట్టిపూలు! ఈ దినం 
నేనుంచిన బంగారు పూలు ప్రక్కకు తోయబడి మట్టిపూలు స్వామి 
వారి కాళ్ళ చెంతకు చేరాయి. దీనికి కారణం ఇదమిద్దంగా 

22 


శ్రీనివాసుడు : 


తొండమానుడు : 


శ్రీనివాసుడు : 


తొండమానుడు : 


శ్రీనివాసుడు : 


తొండమానుడు : 
శ్రీనివాసుడు 3 


తెలియకపోయినా స్వామివారు అలా సూచన ప్రాయంగా నామోద 
కోపాన్ని ప్రదర్శించాడనుకుంటున్నాను. అంతేకాదు మరో సందేహం 
కూడా కలుగుతోంది శ్రీనివాసా! 

ఎమిటా సందేహం నాన్నగారూ! 

స్వామి భక్తుడెవరైనా అర్థరాత్రి పూట మట్టిపూలతో పూజిస్తున్నాడేమో! 
(ఆలోచిస్తూ) రాత్రలలో పూజ చేసేవాడు భక్తుడవుతాడా! అయితే 
దొంగయినా కావాలి. లేకపోతే రాక్షసుడైనా కావాలి. రాత్రిళ్ళు స్వామి 
వారికి విశ్రాంతి సమయమని భక్తులకు తెలియదా! ఒకవేళ రాత్రులలో 
పూజించే నిశాచరులు ఉన్నారనుకొందాం. బంగారు పూలమోద కానీ, 
ప్రక్కకు త్రోసికానీ మట్టి పూలను పాదాలముందుంచి పూజించవలసిన 
అవసరమేమిటి? ఆం నాన్నగారూ! దినదినమూ బంగారు పూలు 
తగ్గుతూ వస్తున్నాయా? 

కుమారా! నీవు ప్రతి దినమూ వెయ్యి బంగారు పూలను తయారు 
చేయించి పంపుతున్నావు. నేను సహస్రనామార్చన చేస్తూ ఒక్కటొక్కటే 
స్వామి వారికి అర్పిస్తున్నాను. అవన్నీ నీవు స్వామి పుష్కరిణిలో కదా 
వేస్తున్నావు? 

ఒక్కసారి స్వామి అర్చనకు ఉపయోగించిన వుష్పాలు తిరిగి 
ఉపయోగించరాదనే నియమం ఉండడంవల్ల బంగారు పుష్పాలను 
స్వామి పుష్కరిణిలో వేయిస్తున్నాను నాన్నగారూ! అయితే మొన్న పుష్పాల 
బరువులో తేడా కనబడింది. లెక్కించిచూస్తే వెయ్యి బంగారు పుష్పాలు 
లేవు. వెంటనే నాకప్పుడు సందేహం కలిగి స్వామి విగ్రహం దాపుల్లో 
రాత్రులందు రాజభటులను కావలి కాస్తుండుమని నియమించాను. 


వారేం తెలుసుకొన్నారు? 


నరిగ్గా అర్థరాత్రి నమయాన నువాననలను వెదజల్లే గాలులు 
వీచాయట. ఆగాలులు పీల్చగానే రాజభటులకు మైకం వచ్చి 


ఎక్కడున్నవారు అక్కడే పడిపోయారట. తెల్లవారు జాము వరకూ వారికి 
23 


తొండమానుడు : 
శ్రీనివానుడు : 
తొండమానుడు : 
శ్రీనివాసుడు : 


తొండమానుడు : 
శ్రీనివాసుడు 


తొండమానుడు : 
శ్రీనివాసుడు : 


తొండమానుడు : 


శ్రీనివానుడు : 


తొండమానుడు : 


మెలకువ రాలేదట. అదీ సరిగ్గా వేంకటేశ్వరస్వామి వారి సుప్రభాత 
వేళకు మాత్రమే రాజభటులకు మెలకువ వచ్చిందట. రెండుమూడు 
రాత్రులూ ఇలాగే జరిగిందని వారు చెప్పారు. 


ఆశ్చర్యంగా ఉంది శ్రీనివాసా! 

ఈ దినం మోరు అర్చన చేసి వదలిన పూలను లెక్కించమంటారా? 
నీయిష్టం కుమారా! 

(లెక్కీంచును) మూడు వందల నలభై ఎనిమిది బంగారు పూలు తక్కువ 
అయ్యాయి. వాటి స్థానంలో అన్నే మట్టిపూలు చేరాయి నాన్నగారు! 

ఆ. ఇదెలా సంభవించి ఉంటుంది? 

నాన్నగారూ! నాకు కలిగిన సందేహం తొలగిపోయేటట్లు కనబడుతోంది. . 
ఎలా కుమారా శ్రీనివాసా! 
ఈ పని చోరనైపుణ్యం గల దొంగకానీ, పాలనా నైపుణ్యం ఉన్న రాజ 
ద్రోహికానీ చేశాడనిపిస్తోంది. వారెవరో రాజభటులకు కనిపించకుండా 
వాయురూపంలో నిద్రమత్తు మందును వదలి ఉంటారు. రాజభటులు 
మత్తులో పడిపోగానే బంగారుదళాలను దొంగిలించి ఉంటారు. మన 


కెవరికీ అనుమానం రాకూడదని కొన్నింటిని మాత్రమే దొంగిలించి వాటి 
స్థానంలో మట్టి పూలను పెట్టి ఉంటారు. 

ఆ చోరుడు స్వామి వారి భక్తుడై ఉంటాడేమో! స్వకార్యమూ, దైవకార్యమూ 
ఒకే సారి ఫలించేటందుకు అలాచేస్తూ ఉంటాడేమో! ఎలాచెప్పగలం కుమారా! 
కావచ్చు కాకపోవచ్చు. బంగారు బాతుగుడ్డు కథలో లాగ ఒక్కరోజుతో 
బంగారుబాతును చంపుకొనే మూర్భుడు మాత్రం అయి ఉండడనిపిస్తోంది. 


ఆ బంగారుపూల దొంగ ప్రతిరోజూ పథకం ప్రకారం క కొన్ని బంగారు 
పూలను మాత్రమే దోచుకుంటూ ఉన్నాడు. 


'ఇది స్వామి మహిమా కావచ్చు. దొంగతెలివీ అయి ఉండవచ్చు. 


24 


శ్రీనివానుడు : నేనా విషయాన్ని పూర్తిగా తెలుసుకొంటాను నాన్నగారూ! మిరు దిగులు 
పడకుండా మో పూజా కార్యక్రమాన్ని యధావిధిగా కొనసాగిస్తూ 
ఉండండి. 


తొండమానుడు : కుమారా శ్రీనివాసా! నాకంతా అయోమయంగా ఉంది. నీవేం చేస్తావో 
ఎమో! కానీ నాలో ప్రాణం ఉన్నంతవరకూ వేంకటేశ్వరస్వామిని 
పూజిస్తూనే ఉంటాను. 


శ్రీనివానుడు : అలాగే నాన్నగారూ! నేను నాపరిశోధనను ఇప్పటినుండే ప్రారంభిస్తాను. 
సెలవిప్పించండి. 
తొండమానుడు : (తల ఊపును) 
(రాకుమారుడు శ్రీనివాసుడు నిష్కమించును) 
తొండమానుడు : త్వాం వదన్తి సురాధ్యక్షం 
వేదవేద్యం పురాతనం 
మనయో మనుజశ్రేష్టాః 
తచ్చు త్వా హ మిహాగళః 
స్వామిన్‌ అచ్యుత గోవింద 
పురాణ పురుషోత్తమః 
అ(ప్రాకృత శరీరో పి 
లీలామానుష విగ్రహః 


జాం కా. 


25 


శ్రీనివాన 
మంత్రి 


శ్రీనివాన 
మంత్రి 


శ్రీనివాన 


మంత్రి 


శ్రీనివాస 
మంత్రి 


శ్రీనివాన 


6వ రంగము 
(రహన్యమందిరం. శ్రీనివాన యువరాజు, మంత్రి ఆసీనులై ఉందురు) 


మహామంత్రీ! నేను చెప్పినట్లు చేశారా! మీ పరిశోధనా ఫలితం ఎమిటో 
తెలియజేయండి. 


* రాకుమారా! స్వర్ణపుష్పాలను దొంగిలించే చోరుడెవరో తెలియరాలేదు 


.కొనీ మరోవింత విషయాన్ని వేగులవారు తీసుకు వచ్చారు. 
ఏమిటది? 
మనం కావలిపెట్టిన రాజభటులు మనువటి ప్రకారం అర్థరాత్రి 


అవుతూనే సువాసన వాయువులను పీల్చి నిద్రలో పడిపోతున్నారు. 


అయితే ఇక్కడికి ఉత్తర దిక్కుగా రెండు మూడు యోజనాల దూరంలో 
ఒక చిన్న పల్లె ఉంది. దాని పేరు కుర్వపల్లె. ఆపల్లెలో ఒక కుమ్మరివాడు 
మట్టితో తులసీ దళాలను పుష్పాలను చాలా నేర్పుతో అందంగా 
తయారు చేస్తున్నాడట. మన రాజ్యంలో ఎవరూ .మట్టితో పూలను 
తులసి దళాలను చేయరు, చేయలేరుకూడా. 


: ఆకుమ్మరికి మట్టిపూలతో పనేమిటి? ఆ పూలు మనం మహారాజు 


వారి పూజకోసం తయారు చేయించే పూలలాగ ఉన్నాయా? 


: ఆవిషయం తెలియాలంటే బంగారు పూలనూ, మట్టి పూలనూ ధగ్గర 


దగ్గర పెట్టి చూస్తే కానీ నిజమేమిటో గ్రహించలేము. రాకుమారా! 
(యువరాజు లేచి లోనికి పోయి వచ్చును) 


అమాత్య! ఇవి మహారాజులవారికి కనిపించిన మట్టిపూలు. 
(వాటిని అందుకొని చూచి) తయారుచేసిన పద్ధతీ, ఆకారమూ, వాడిన 


మన్నూ ఒకటిగానే ఉన్నాయి రాకుమారా! ఆ పూలకూ, వీనికీ ఏమాత్రం 


తేడా కనబడడంలేదు. 


* అయితే అమాత్య వర్యా! ఈ కార్యాన్ని ఆ కుమ్మరి చేశారా? లేక అతని 


చేత మరెవరైనా ఇలాంటి మట్టిపూలను చేయింఛి తమ 
ద్రయోజనాలకోనం ఉపయోగించుకుంటున్నారా? ఆ విషయమై 
ఎమైనా ఆరా తీశారా? 


26 


మంత్రి 


శ్రీనివాన 


మంత్రి 


శ్రీనివాస 
మంత్రి 


శ్రీనివాస 
మంత్రి 


శ్రీనివాన 
మంత్రి 


; రాకుమారా! నేనూ అదేవిధంగా ఆలోచించాను. వెంటనే ఆకుమ్మరివాని 


మోద నిఘా ఉంచాను కూడా. కానీ అతని వద్దకు కొత్తవాళ్ళెవరూ 
రావడం లేదు. కానీ ఆ కుమ్మరి వాని వద్ద ఒక పనివాడు ఉన్నాడు. 
అతడు తనయజమానికి మట్టికుండలూ, బొమ్మలూ మొదలైన వాటిని 
తయారు చేయడంలో ముఖ్యమైన సహాయకుడిగా ఉన్నాడు. 


: అఆపనివాడు ఆ ఊరివాడేనా? మరెక్కడ నుండయినా వచ్చి అతని 


వద్ద చేరాడా? అలా చేరి ఉంటే ఎంతకాలంగా కుమ్మరి వద్ద పని 
చేస్తున్నాడు? ఇలాంటి వివరాలు సేకరించారా? 


: తెలునుకున్నాను రాకుమారా! ఆ వివరాలన్నింటి తోపాటు అతని 


దినచర్య ఏమిటో కూడా మనవాళ్ళు సేకరించారు... 


; చెప్పండి అమాత్యా! 
: అతడు ఆ ఊరివాడు కాదు. ఎక్కడి నుండి వచ్చాడో ఎవరికీ తెలీదు. 


అతడీమధ్యనే కుమ్మరివద్ద పనికి కుదిరాడు. కానీ అతడు కుర్వగ్రామానికి 
వచ్చినప్పటి నుండి ఎక్కడికీ పోలేదు. అంతేకాదు కొత్త వాళ్ళెవరు కూడా అతడిని 
కలుసుకోవడాన్ని అహర్నిశలూ నిఘావేసిన మన వేగులవారు చూడలేదు. 


: (సాలోచనగా) సరే అతని దినచర్య ఏమిటి? 
: అతడు కుర్వ పల్లెకు ప్రక్కనే తూర్పు దిక్కున ఉన్న చెరువుకు తెల్లవారు 


జామునే పోతాడు. స్నాసాదికార్యక్రమాదులు ముగించుకొంటాడు. చెరువుకు 
నమీపంలో ఒకచోట ఉన్న మెత్తటి ఎర్రమట్టిని త్రవ్వి తట్టతో' తీసికొని 
తనయజమాని కుమ్మరి యింటికి వస్తాడు. ఆమట్టిని యింటి ముందు పోస్తాడు. 
అంతలో కుమ్మరి భార్య అంబలి తెచ్చి అతనికి అందిస్తుంది. 


: అప్పుడు కుమ్మరి ఏం చేస్తుంటాడు? 
: కుమ్మరీ, అతని సేవకుడూ సరిసమానంగా ఒకరి ప్రక్కన ఒకరు కూర్చొని 


అంబలి తాగుతారు. తాగడం అయిపోగానే కుమ్మరి భార్య అందించిన 
కుండలోని నీటిని, యింటిముందున్న మెత్తటి మట్టిలో పోస్తాడు 
సేవకుడు. తర్వాత మట్టిని మెత్తగా త్రొక్కి ముద్దలు చేసి సారెముందున్న 
కుమ్మరి వానికి అందిస్తాడు. 

: 27 


శ్రీనివాన 
మంత్రి 


శ్రీనివాస 
మంత్రి 


శ్రీనివాస 


మంత్రి 


శ్రీనివాన 
మంత్రి 


శ్రీనివాస 


మంత్రి 


మట్టి ముద్దలతో వారేమేమి చేస్తారు అమాత్యా! 


రాకుమారా! వారిద్దరూ కలిసి మొట్టమొదట మట్టిపూలను చేస్తారు. 
సారెను సేవకుడు అత్యంత నేర్పుతో మెల్లగా త్రిపుతుంటే యజమాని 
ఒడుపుగా మట్టిముద్దను ఒక చేత్తో కదుపుతూ, మరో చేత్తో ఒక పుల్లను 
ఇటూఅటూ త్రిప్పుతూ పూలనూ తులసీ దళాలను చేస్తాడు. సేవకుడు 
వానిని అందుకొని నీడలో ఆరబెడతాడు. 


: తర్వాత? 
: అవెప్పటికో ఆరిపోతాయి. ఆరిన వాటిని కుమ్మరి భార్య వారిముందు 
పెడుతుంది. ఆతర్వాత వారిసేవకుడు సేకరించి తెచ్చిన ఏవో ఆకులను 


నూరి మట్టి మూకుడులో పిండుతుంది. ఆరసాన్ని వారు మువ్వురూ 
మట్టిపూలకు పూసి తిరిగి ఆరబెడతారు. 


: ఆకురసం పూసిన పూలు ఆకుపచ్చరంగులోకి మారుతాయన్న మాట. 


మరి ఈ పూలు బంగారు వర్ణంలో ఉన్నాయేమిటి? 


పూలు తయారు చేసే పని అయిపోగానే కుమ్మరీ, అతనిభార్యా ఇద్దరూ కలిసి 
ఇంట్‌ ముందు అరుగుమోద పరచిన ఈతాకుల చాప మోద నీడలో ఆరబెట్టి 
లోపలికి పోతారు. ఇంతలో సేవకుడు రకరకాల బొమ్మలు చేతులతోనే 
చేయడం మొదలు పెడతాడు. కాస్సేపటికి కుమ్మరీ, అతని భార్య ఒక 
చిన్నకుండతో బయటికి వస్తారు. ఆకుండలోని ద్రవాన్ని ఆకుపచ్చగా మారిన 
మట్టిపూలకు పూయగానే అవి బంగారు రంగులోకి మారుతాయి రాకుమారా! . 


: సేవకుడు చేసే బొమ్మలు ఎలాంటివో తెలుసుకున్నారా? మహామంత్రి! 


అతడు చేసే బొమ్మలు అందరు కుమ్మరి వాళ్ళు చేసే బొమ్మల్లా 
ఉండవు. రాజ్య రక్షణ కోసం రాజులు తమవద్ద ఉంచుకొనే చతుర్విధ 
బలగాల బొమ్మలు చేస్తాడా సేవకుడు. అంటే రథాలూ, గుజ్టాలు, 
ఎనుగులు, సైనికులు ఇలాంటి వాటిని మట్టితో చిన్నచిన్నవిగా చేస్తాడు. 
వానిలో జీవకళ ఉట్టిపడుతూ ఉంటుందట. 


: ఆతర్వాత 
* భోజనాల వేళకు కుమ్మరి భార్య భర్తతోపాటు సేవకుడిని ఇంటిలోపలికి 


పిలుస్తుంది. కాళ్ళూ చేతులూ కడుగుకొని లోపలికి పోతారిద్దరూ. 
28 


శ్రీనివాన 


మంత్రి 


శ్రీనివాన 


మంత్రి 


శ్రీవివాన 


మంత్రి 


శ్రీనివాన 


: వారి దినచర్య ఇదేనా? వారిని ఎవరైనా కలుసుకోవడం కానీ, వీరు 


మరెవరినైనా ఎక్కడైనా కలుసుకోవడం కానీ జరిగిందా? 


: మనవేగుల వారు కుర్వ గ్రామవాసుల నందరినీ రహస్యంగా 


విచారించారు. కుమ్మరి కానీ, సేవకుడుకానీ ఎవరినీ కలవడం 
వారెప్పుడూ చూడలేదట. 


2 రాత్రులలో - అందరూ గౌఢ నిదురలో ఉన్నప్పుడు వారేం చేసేదీ 


మనవేగులవారు ఆరాతీశారా? . 


: వేగువారే కాదు గ్రామన్సులు కూడా ఎంత నిదురలో ఉన్నా 


చీమచిటుక్కుమన్నా గ్రహించే స్థితిలో ఉంటారు. అరణ్యాల మధ్య 


నివనీంచే వల్సెవానులకు అలా అ(వవుత్తతతో ఉండడం 


వసివయనునుండే అలవాటవుతుంది. అంతేకాదు యువరాజా! 
ఊరినిండా ప్రతియింటికీ కుక్కలు ఉంటాయి. ఏప్రాణి అయినా 
పల్లెలోకి అడుగు పెట్టగానే అవి ఊరుకుంటాయా? భయంకరంగా 
మొరుగుతూ ఊరంతటినీ ఉలిక్కిపడేటట్టు చేస్తాయి. ఆ సేవకుడు, 
కుమ్మరి ఇంటిలో చేరి నప్పటినుండి ఒక్కనాడూ రాత్రి వేళల్లో కుక్కలు 
మొరిగిన దాఖలాలు లేవు. ఇన్ని దినాలుగా వీరిద్దరూ ఎవరినీ 
కలుసుకోలేదని నిశ్చయంగా తెలిసింది యువరాజు! 


: ఇది ఆశ్చర్యకరమైన విషయమే అయినా అందులో ఏదో తిరకాసు 


ఉన్నట్లు నాకనిపిస్తోంది అమాత్యవర్యా! ఆసేవకుడూ, అతని 
యజమాని అయిన ఆకుమ్మరీ, అతని భార్యా ముగ్గురూ అంతుపట్టని 
వారిగా ఉన్నా అత్యంతనైపుణ్యంతో చీమకైనా అంతుచిక్కని రీతిలో వారే 
బంగారు పూలను దొంగిలిస్తున్నారనే సందేహం వదలడం లేదు నన్ను. 


ఎలా నిశ్చయంగా చెప్పగలం వారు చోరులు అని యువరాజా! ఊరకుక్కలను 
మచ్చిక చేసుకొనో, మత్తుమందు పెట్టో అవి మొరగకుండా చేసి రాత్రులలో 
ఊరు వదలి ఎక్కడికైనా పోయే అవకాశం కానరావడం లేదు మనవేగుల 
వారిమాటలను బట్టి చూస్తే యువరాజా! 


: పగలు చుట్టూ పరచుకొని ఉన్న అడవిలో ఏ పాదలలోనో తాము 


చేసిన మట్టి పూలను దాచి వస్తున్నారేమో! ఆ సంకేత స్థలాన్ని ముందే 
ఎరిగిన చోరుడెవరో వాటిని సంగ్రహించి, ప్రతిఫలమేదైనా వారికి 


29 


మంత్రి 
శ్రీనివాన 


మంత్రి 


శ్రీనివాన 


మంత్రి 
శ్రీనివాన 


మంత్రి 
శ్రీనివాస 


అందిన్తున్నాడేమో! ఇది నరమానవుడెవడికంట. పడకుండా అత్యంత 
రహస్యంగా జరుగుతోందేమో! ఎలా తెలుసుకోగలం అమాత్యా! 


* ఇది తెలుసుకోవలసిన విశేష విషయమే యువరాజా! 
౩; ఎలా.తెలుసుకోవడానికి వీలవుతుందో ఉపాయమేమిటో తెలుపండి 


అమాత్యవర్యా! 


: యువరాజా! ఇక్కడ మన కోశాగార పరిస్థితిని కూడా మనం అవగాహన 


చేసుకోవలసి ఉంది. మూడు నెలలకు పైగా దినానికి వేయి.బంగారు 
పుష్పాలను చేయిస్తూ ఉండడం వల్ల మన బొక్కసం ఇంచుమించు 
ఖాళీ అయిపోయింది. ఇంక కొన్ని రోజులకు మించి బంగారం 
లభ్యమయ్యే అవకాశం కనబడడం లేదు. ఏమి చేయమంటారు? 


అసంగతి ఇంతకు ముందే నాదృష్టిలోకి వచ్చింది అమాత్యా! మేమింతగా 
ఆరాటవడడానికి మన కోశాగార స్థితీ ముఖ్యకారణం. అటు 
మహారాజుల వారి కోరిక తీరలేదు. ఇటు బొక్కసం వట్టిపోతోంది. 
మరోప్రక్క పూల రూపంలో ఉన్న బంగారం మాయమై మట్టిపూలు 
చేరుతున్నాయి. దీనిని పరిహరించాలంటే మనమేదో ఒకటి చేయాలి. 


. మో ఆలోచన ఏమిటో తెలుపండి యువరాజా! 


అమాత్యవర్యా! నేను మారువేషంలో రహస్యంగా సైన్యంతో కుర్వ 
గ్రామానికి బయలుదేరి పోతాను. గ్రామస్సులెవరికీ తెలియకుండా 
మనసైనికులు ఆటవికుల వేషాలతో పరిసర అరణ్యాలలో తిరుగుతూ 
ఉంటారు. వారు అడవిలో దారికే పుట్ట తేనె, వెదురు బియ్యం, 
సారపప్పు, శ్యామ ధాన్యం సేకరించే పనులలో ఉంటూ కుర్వపల్లెపై 
ఒక కన్నువేసి ఉంటారు. వారిని నేను సేనాపతి సహాయంతో పర్యవేక్షిస్తూ 
ఎప్పటికప్పుడు విశేషాలను సేకరిస్తూ ఆ రహస్యాన్ని ఛేదిస్తాను. 
ఏమంటారు అమాత్యా! 

మో ఆలోచన చాలా బాగుంది యువరాజా! నన్నూ మో వెంట రమ్మంటారా? 
వద్దు అమాత్యవర్యా! మేము లేని సమయంలో ఇక్కడ మోరు 
నిర్వహించ వలసిన కార్యాలు చాలా ఉన్నాయి. అటు మహారాజుల. 
వారి పూజా కార్యక్రమానికి భంగం కలుగకుండానూ ఇటు 
పరిపాలనాకుంటు పడకుండానూ యథావిధిగా జరిగిపోవడానికి 

30 


మంత్రి 
శ్రీనివాన 
మంత్రి 
శ్రీనివాస 


మంత్రి 
శ్రీనివాస 


మంత్రి 


మోరిక్కడే ఉండాలి. అంతే కాదు అమాత్యా! నేనూ సేనాపతీ, 
సైనికులూ ఎక్కడికి పోయిందీ ఎవరికీ తెలియకూడదు. ముఖ్యంగా 
నేను ఇక్కడ లేనట్టుగా ఎవరూ అనుకోని రీతిలో మెలగేటట్లు మన 
ఆంతరంగికులకు మోరు ఆజ్ఞ ఇవ్వాలి. 


అలాగే యువరాజా! 


అమాత్యా! సేనాపతికి ఈ విషయాన్ని వివరించి, సైనికులను సిద్ధం 
చేయించండి. సైనికులలో కొందరు బోయల రూపాలలో, కొందరు 
కోయలుగానూ, ఎరుకలుగానూ, యానాదులుగాను వేషాలు 
వేసుకోవడానికి కావలసిన వస్తాదులను సిద్ధంచేయించి సైనికుల కిచ్చి 
పంపుమని చెప్పండి. 


: శేష పర్వతాలు చాలా దట్టంగా పరచుకొని ఉన్నాయి. అక్కడ క్రూరమృగాలు 


అధికం సైన్యం గుంపులు గుంపులుగా మారువేషాలతో అయినా సరే ఉరడాలి. 
కాబట్టి సైనికులు అధికంగానే ఉండాలికదా యువరాజు! 


నిజమే అమాత్యా! వేయి మంది సైనికులైనా కావాలి. వారిని ఎనిమిది 
దళాలుగా విభజించి ఎనిమిది దిక్కులకూ పంపాలి. దళాధిపతులు 
గట్టి వారిని మోరే ఎన్నిక చేసి పంపండి. 


: అలాగే యువరాజా! ఇప్పుడే సేనాపతిని పిలిపించి, అన్నీ వివరించి 


చెప్పి మోరన్న ప్రకారమే సిద్ధం చేయిస్తాను. 


: మంచిది అమాత్యవర్యా! మహారాజుల వారిని జాగ్రత్తగా గమనిస్తూ 


ఉండండి. 


: చిత్తం యువరాజా! మో ప్రయాణం సుఖవంతంగా జరగాలని 


శ్రీవేంకటేశ్వరస్వామిని వేడుకొంటున్నాను. 
(ఇద్దరూ న్మిష్కమింతురు) 


సాం అ. 


త్ర] 


తృతియాంకము 


7వ రంగము 
(కుర్వగ్రామం వెలుపల చెరువుకు కొంత దూరంలో కుమ్మరి సేవకుడు మట్టి త్రవ్వు 


చుండును. మారువేషాలతో యువరాజు శ్రీనివానుడు, సేనావతి ప్రవేశిస్తారు) 


సేనాపతి 
సేవకుడు 
సేనాపతి 
సేవకుడు 
సేనాపతి 


సేవకుడు : 


సేనాపతి 
సేవకుడు 
సేనాపతి 
సేవకుడు 
సేనాపతి 
సేవకుడు 
సేనాపతి 
శ్రీనివాస 


సేవకుడు : 


అయ్యా | ఆ కనబడేదేనా కుర్వపల్లె. 

(చిరునవ్వు నవ్వును కానీ జవాబు మాత్రం చెప్పడు) 

ఎందుకలా నవ్వుతున్నావు? నేనడిగింది నీకు వినబడలేదా? 
(సమాధాన మివ్వక నవ్వుతూ తల ఊవును, 

మూగవానివా నీవు? తల ఊపుతావు కానీ సమాధానమివ్వవేం? 
(ఈసారి తల అడ్డంగా ఊపును) 

(నిగ్రహించుకొంటూ) ఇంతకూ నీది ఈ పల్లేనా? అదయినా చెప్పు. 


౩; నేను ఎక్కడుంబే అదేనా పల్లె, నా ఊరు. 
ఏ అయితే నీ సాంత ఊరు ఇది కాదన్నమాట. 
: నేనిప్పుడు ఇక్కడ ఉన్నాను కనుక ఇదే నా సాంత ఊరు. 


సరిగా చెప్పవయ్యా! 


: నేను సరిగా నమాధాన మిస్తున్నాను కానీ ఆ విషయం నీకే అర్థం కావడం లేడు. 


(యువరాజువైవు చూచును, 

చూడూ - మేమడిగిన వాటికి సక్రమంగా సమాధానమిస్తావా లేదా? 
ఇవ్వకపోతే! మీరిప్పుడు నావద్దకు వచ్చారు నా సహాయాన్ని అర్థిస్తున్నారు. 
మీ అవసరం కనుక అలా చేస్తున్నారు. నేను మీ వద్దకు ఎపని మీదా 


రాలేదు. నన్నెందుకు దబాయిస్తారు మీరు? మర్యాదగా అడిగితే 
మర్యాదగానే సమాధానమిస్తాను. 


(యువరాజును వారిన్తూ) మీరుండండి. నీవన్నట్టు నీవద్దకే మేము 
సహాయం కోసం వచ్చాము. అందుకే ఇలా అడుగు తున్నాము. నీవు 
మరో" విధంగా 'భావించకుండా మేమడిగే వాటికి సమాధానాలిస్తావా? 


32 


సవకుడు : 


సేనాపతి 
సేవకుడు 
సేనాపతి 
శ్రీపతి 
సేనాపతి 


శ్రీపతి 


సేనాపతి 
శ్రీపతి 


సేనాపతి 
శ్రీపతి 
సేనాపతి 


శ్రీపతి 


శ్రీనివాస 
శ్రీపతి 


అలా అడిగితే నేను చెప్పనన్నానా? మీ రేమడిగినా సమాధానమిస్తాను. అడగండి. 
అయితే మొదట నీ పేరు చెప్పాలి. 

నా పేరు శ్రీపతి. 

నీవు పని చేసేచోటు. 

అదో ఆ కుర్పపల్లెలోనే 

సాంతంగా పని చేసుకుంటున్నావా? ఎవరి వద్దనైనా పనికి కుదిరావా? 


: నేను నిజంగా స్వతంత్రుడినే అయినా ప్రస్తుతానికి మాత్రం కుర్వపల్లి 


నివాసి అయిన భీమన్నవద్ద పనికి కుదిరాను. 
ఏం పని? 


భీమన్న ఒక 'కులాలుడు ఒక కులాలుని వద్ద ఎ పని చేయడానికి 
వీలుంటుందో అదే చేస్తున్నాను. 


కుండలు చేసే పనేనా? 


అవును. 


: నీవు చూస్తూఉంటే నాగరికునిలా, గొప్ప వంశంలో పుట్టిన వాడివిలా 


కనబడుచున్నావు. కుండలు చేసే పనిలో చేరడం నీకు అగౌరవంగానూ, 
హీనంగానూ అనిపించడం లేదా? 


కుండలు చేసే పని అగౌరవమయిందీ, హీనమయిందీనా? కులాలుడే 
లేకపోతే మనుషుల జీవితాలు ఎలా ఉంటాయి? నీళ్ళు తెచ్చుకోవాలన్నా 
వంటలు వండుకోవాలన్నా, యజ్ఞయాగాదులు చేయాలన్నా కుంభం 
లేనిదే కూడు వస్తుందా? కుంపటి నిలుస్తుందా? వృత్తులు అవసరాన్ని 
బట్టి ఏర్పడ్డాయి. అంతేకానీ వృత్తులను బట్టి గౌరవా గౌరవాలను 
నిర్ణయించడం సంకుచిత మనస్తత్వానికి గుర్తు. 


అదికాదు పెద్దలు అలా భావించి నడచుకొంటూ ఉంటారు. 


: పెద్దలు భావించడం అని చెపుతున్నావే! పెద్దలు అంటే నిజమైన అర్థం 
.. ఏమిటో నీకు తెల్లుసా? పెద్దలు అంటే వేదాలు చదివిన వారు అని అర్థం 


త 
Ws జ్‌ 


శ్రీనివాస 
శ్రీపతి 


సేనాపతి 


శ్రీపతి 


శ్రీనివాస 


కాదా! వేదాలలో వృత్తులను బట్టి హీనమైనదని గానీ అగౌరవమైనదని 
కానీ ఎక్కడా చెప్పలేదు. నడవడికను బట్టి బె నృత్యం నిర్ణయింపబడింది. 
ఆ బెన్నత్యాన్నే బ్రాహ్మణత్వం అంటారు. 
“నయోనిర్హావి నంస్కారో 

నశ్రుతం నచనంతతిః 

కారణాని ద్విజత్వన్య 

వృత్తమేవతు కారణమ్‌ 
అంటే కులము, ఉపనయనాది సంస్కారాలు, వేదాధ్యయనం జాతి 
ఇవేవీ బ్రాహ్మణత్వానికి కారణాలు కావు. నడవడి మాత్రమే దాని 
కారణాన్ని నిర్ణయిస్తుంది. భీమన్న వంశానుగతంగా అంటే వృత్తిపరంగా 
కులాలుడుగా పేర్కొనబడ్డా అతడిలో బ్రాహ్మణత్వం పరిపూర్ణంగా ఉంది. 
అంతటి. గొప్పవాడా నీవు చెప్పే భీమన్న? 
ఆ సంగతి మీకు నిదానంగా తెలుస్తుంది. 


: అది సరేకానీ నీవు వాస్తవంగా ఎవరవు? ఎక్కడినుండి వచ్చిన వాడవు? 


ఏమి చదువుకున్నావు? ఇంత తెలిసిన నీవు ఈకుగ్రామంలో ఎండనకా, 
వాననకా శ్రమిస్తూ, భీమన్నకు ఊడిగం చేయవలసిన అవసరమెందుకు వచ్చింది? 


: నన్నెవరవని అడిగితే ఏమని చెప్పను? నేనంటే నేనే! వెంకటగిరి ప్రాంతాల 


నుండి వచ్చాను. ఇక నొ చదువంటావా? ఉచితానుచితజ్ఞత నెరిగి 
మెలిగే లోకజ్ఞానం చదువుకున్నాను. ఇక శ్రమ అంటావా? శ్రమ 
సౌభాగ్యానికి, సౌఖ్యానికి మూలం భీమన్నకు ఊడిగం చేస్తున్నానన్నావే? 
ఇది ఊడిగం కాదయ్యా! అభిమానం! భీమన్నా అతని గృహమూ, 
అతడు తిరుగాడే ఈ ప్రాంతమూ ఎంతో స్వచ్చమైనవి, నిష్కల్మషమైనవి. 
ఇవన్నీ నాకు నచ్చాయి. కాబట్టే ఇక్కడికి వచ్చి ఉంటున్నాను. 


: అభిమానాలతో కడుపులు నిండుతాయా! భీమన్న నీకేం పెడతాడు? 


పంచభక్ష్య పరమాన్నాలారగింప జేస్తాడా? పట్టుపరుపుల మీద శయినింప 
జేస్తాడా? గంజికి గతిలేని భీమన్న నీకసలు గంజయినా కడుపునిండా 
పోస్తున్నాడా? చూడు శ్రీపతీ! నీకున్న విజ్ఞానానికీ, పాండిత్సా... నీవే 
ప్రభువునైనా ఆశయించావంటే అందలాల మీద ఊరేగిస్తారు. 

34 


శ్రీపతి 


సేనాపతి 


శ్రీనివాస 


కుమ్మరి -3 


(పేమాభిమానాలకు మించిన భోగభాగ్యాలెందుకయ్యా! భోగభాగ్యాలంటూ, 
సుఖమంటూ వాటి వెంట పరుగులు పెడుతూ పోయినా, లేడా వాటినే 
అనుభవిస్తూన్నా ఒక నాటికి అవీ ముఖం మొత్తుతాయి. ఇంకా ఎమో 
కావాలనీ, ఏదో కొదవయినదనిపిస్తుంది. తామను భవిస్తూన్న వాటికంటే 
సుఖభోగాలింకా అధికంగా ఉన్నయేమోననే ఆశ, వెంపరాట మనసులో 
ఏమూలో తొలుస్తూనే ఉంటుంది. కానీ తృప్తి మాత్రం కలుగదు. 
అయితే (ప్రేమాభిమానాలు అలాంటివి కాదు. అవి తరగనివి. అవి 
పొందేకొద్దీ ఇవ్వాలని పిస్తాయి. అలా అధికమవుతాయి కూడా. 


నీ మీద అంతటి (ప్రేమాభిమానాలు చూపుతాడా ఆ కుమ్మరి భీమన్న! 


(పీమాభిమానాలకు కొలమానం లేదు. మలయ మారుతాన్నీ సుగంధ 
పరిమళాన్నీ ఎలా అనుభవిస్తామో ఇవీ అలాంటివే నోరులేని జంతువులు 
కూడా (పేమానురాగాల వాసనను పసిగట్ట గలవు. నోరు కలిగిన వారూ, 
జ్ఞానాన్నెరిగిన వారూ ఆ విషయాన్ని గహించలేరా! 


అయితే భీమన్న వద్ద నుండి నీవంతటి అభిమానాన్ని పొందు తున్నావన్న 


మాట. దానిని మాలాంటివారు గ్రహించలేరన్న మాట. తా మునిగింది 


గంగ, తామెచ్చింది రంభ అంటారే ఇదీ అలాగే ఉంది. 


: కొంత మందికి కొన్ని సూక్ష్మవిషయాలు బొత్తిగా అర్థం కావు. కనీసం 


అర్ధం చేసుకొనే ప్రయత్నమైనా చేయరువారు.. జాగ్రత్తగా మననం 
చేనుకో.. నేను ముందే ఒక మాట చెప్పాను. ఎవరు నాపట్ల 
ఆదరాభిమానాలు కనబరుస్తారో వారికి నేను దాసుడిని. ధన కనక 
బలాదులేవైనా వాటికి లొంగని వాడిని. అయ్యా! నేను భీమన్న దాసుడినే... 
చాలా సేపయింది. భీమన్న నాకోసం ఎదురు చూస్తుంటాడు. ఈ మట్టిని 
యింటికి చేర్చి, తిరిగి మరో విడత మట్టికోసం ఇక్కడికి రావాలి. 


(శ్రీవతి వెళ్ళగానే యువరాజు శ్రీనివాన, సేనావతీ...) 


యువరాజా! ఇతని వద్ద నుండి మనం మనకు కావలసిన విషయాన్ని 
రాబట్టలేమేమోనని నాకనిపిస్తోంది. 


: సేనాపతీ! జెను, నిజమే. దానికి మరో మార్గం... జెను. ఇప్పుడు మన 


విజరూపాలను చూపి, అసలు సంగతి నేరుగా అడిగేద్దాం. 
35 


సేనాపతి 


శ్రీనివాస 
సేనాపతి 


శీనివాస 


సేనాపతి 
శీనివాన 


సేనాపతి 


శీవివాన 


సేనాపతి : 


(శ్రీపతి 
"పేనాపతి 


శవతి 
సేనాపతి 


మీరు తుండీరమండల యువరాజనీ, నేను సర్వసేనాధిపతినని 
తెలిసినంత మాత్రాన అతడు నిజం చెపుతాడా? ఇంకా తప్పించుకునే 
యుక్తులు పన్నుతాడేమో! 

అతనికి మన విషయం చెప్పడంతో ఊరుకోము సేనాపతి! వారికి అంటే 
(శ్రీపతికీ, భీమన్న కుటుంబానికీ ఒక విషమ పరీక్ష పెడదాం. 
ఏమిటది యువరాజా! 


ఈ భీమదాసుడు అహంకారంతో విజ్ఞవీగుతున్నాడు ఆ అహంకారం 
అణగ దొక్కాలంటే మనమొక పనిని పురమాయించాలి, వారికి... మన 
సైనికులందరికీ ఒక పూట ఆతిథ్యమిమ్మని వారిని ఆజ్ఞాపిద్దాం. 
అందుకు హేతువు ఎమని చెప్పాలి యువరాజా! 

హేతు వక్కర లేదు. వారిని అవహేళన చేయడం, కించపరచడం 
సవాలు వినరడం, పంతాలు పలకడం లాంటివి చేసి రెచ్చగొడుదాం. 
వేయి మందికి పైగా ఉండే మన సైనికులకు ఒక నిరుపేద అయిన 
భీముడు కానీ, అతని సేవకుడు కానీ కావలసిన భోజనాది వసతులు 
ఎలా సమకూర్చగలరు యువరాజా! 

అదే పరీక్ష సేనాపతీ! ఆ భీమదాసుని అహంకార మేమిటో దీనివల్ల 
తెలిసి పోతుంది. ఒకవేళ అతడు ఈపని తన వలన కాదని చెప్పాడనుకో 
అది మరీ మంచిది. అంతటితో అతడు అవహేళనలూ, అవమానాల 
పాలు కావలసి వస్తుంది. లేదనుకో అతడింత మందికి వసతి ఎలా 
కల్పిస్తాడో అదీ చూద్దాం. ఏమంటారు సేనాపతి! 

చాలా గొప్ప పథకం ఇది రాకుమారా! అదో భీమదాసుడు వస్తున్నాడు. 
(శ్రీపతి వచ్చును) 


ఇంకా ఇక్కడే ఉన్నారా మీ రిద్దరూ! మార్గం మీకు కానరాలేదా? 
మా మార్గమేమిటో మాకు స్పష్టంగా తెలిసి వచ్చింది. కానీ మేమెనరమో 


నీకు తెలుసా! 


మీరెవరో ఎందుకోసం వచ్చారో మీనోటితోనే చెప్పండి. 


వీరు తుండీర మండల మహారాజ్యాధీశులైన తొండమాను చక్రవర్తుల 
వారి కుమారుడైన శ్రీనివాస యువరాజులవారు. నేను ఆయన సేనాపతిని. 


36 


శ్రీపతి 
సేనాపతి 


శ్రీవతి 


శ్రీనివాస : 


శ్రీపతి 
శ్రీనివాస 
శ్రీపతి 


శ్రీనివాస 
సేనాపతి 


శ్రీపతి 
సేనాపతి 


శ్రీనివాస 


ఓహో! అలాగా! అయితే ఏమిటి? 


: మేము సేనతో ఈ ప్రాంతాలలోనే విడిది చేసి ఉన్నాము. మేము వేయి 


మందిమి మాత్రమే ఉన్నాము. మా అందరికీ ఒకపూట భోజనవసతి 
కల్పించే సత్తా నీకుగానీ, నీయజమానికి గానీ ఉందా? 


* ఇది ఆజ్ఞా! అభ్యర్థనా! ఒకపూట తింటే మరోమారు పస్తులుండ వలసిన 


స్థితిలో ఉన్న కుమ్మరి భీమన్న వేయిమంది రాజసైనికులకు భోజనాది. 
వసతులు ఎర్పరచగలరని మీరెలా భావిస్తున్నారు? 

ప్రేమాభిమానాలు ఉంటే చాలు ధనకనక వాహనాదులతో పనిలేదని 
కదా ఇంతకు ముందు నీవన్నది! అదేదో నిరూపించుకోవలసిన పని నీది 
కాదా! అహంకరించి నీవా మాటలు అంటున్నావని తెలిసే ఇదో 
శిక్ష్లలాంటి ఆజ్ఞను ఈ రాజ్యపాలకుడిగా మీకు విధిస్తున్నాను. 


(పకపక నవ్వుతూ) ఓ రాజకుమారా! మహాద్భుతంగా మాట్లాడు చున్నావు. గొప్ప 


వింత శిక్షే మాకు విధిస్తున్నావ కానీ ఆపని మావల్ల కాదంటే మీరేం చేయగలరు? 
* రాజదండన ఎంత కఠినంగా ఉంటుందో ఇన్నిన్ని మాటలు నేర్చిన నీకు 


తెలీకుండా ఉంటుందనుకోము. 


': ఏం చేస్తారు? ఉరిశిక్ష వేస్తారా? మరణానికి భయపడే వారమను 


కుంటున్నారా భీమన్న గానీ, నేనుగానీ. 
(సేనాపతి వైవు సాలోచనగా చూచును) 


* ఉరిశిక్ష వల్ల ఒక్కసారిగా ప్రాణం పోతుంది. అలాంటి శిక్ష వేయడం లేదు మీకు. 


అహంకారులకు అలాంటి తేలిక అయిన శిక్ష విధింపపడుతుంది అని అనుకోకు. 


: సరేకానీ ఇంకెలాంటి శిక్ష ఉంటుందో త్వరగా చెప్పు. 
: కొరత, కొరత వేయిస్తాము. కొరత అంటే ఏమిటో తెలుసా! తెలిసే ఉంటుందిలే! 


పొడువాటి బల్లెము భూమిలో పాతిపెట్టి, దానిమీద నేరస్థుణ్ణి నిలువుగా 
దిగగొడుతారు. అప్పుడా నేరస్టుడి పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా ఇటు 
ప్రాణంపోక, అటు బ్రతక లేక భూలోక నరకం అనుభవించవలసిందే! 


: చూడు శ్రీపతీ! మాండవ్య మహర్షి ఎందుకు కొరత వేయబడ్డాడో నీకు 


తెలిసే ఉంటుంది. అయినా చైపుతా విను మాంఢవ్యముని తన 


37 


ఆశ్రయంలో దాగికొని ఉన్న దొంగలను గురించి రాజభటులకు 
మౌనవ్రతంలో ఉండి చెప్పక పోవడంవల్ల అయినా ఆ దేశ రాజుచేత ఒక 
దొంగల పెద్దగా నిర్ణయింపబడి శిక్షింపబడ్డాడు. అంటే ఆ దేశపు రాజు 
ఆ మునికి దొంగలతో పాటు కొరత వేయించాడని వినలేదా నీవు! 


: దొంగల గురించి రాజభటులకు చెప్పక పోవడం రాజద్రోహం. అలాగే 


నీవూ నిజం చెప్పకపోతే నీతోపాటూ నీ యజమాని భీమన్నకూ అదే స్థితి 
ప్రాప్తిస్తుంది. 

రాజులు తమ మాట చెల్లుబాటుకోసం ఎంతటి క్రూరకార్యానికైనా 
పూనుకుంటారు. ఎంతటి నీచ కృత్యమైనా చేస్తారు అనే. సంగతి మీ 
మాటల ద్వారా తెలుస్తూనే ఉంది. మీనోటి వెంట వెలువడే ఆ ములుకుల 
వంటి పలుకులను బట్టె అవగతమయింది. నా వలన నాయజమాని 
కుమ్మరి భీమన్న భయంకరమైన క్రూరచిత్ర హింసల పాలవడం నేను 
సహించను. ఓ యువరాజా! మీరు కోరుకున్నరల్లే మీ సైనికులు 
వేయిమందికి భోజన వసతులు ఏర్పాటు చేయిస్తాము. 


ఎక్కడ ఏర్పాటు చేయిస్తావు? 
కుర్వగ్రామానికి పడమటి దిశలో ఉండే చింతతోపులోనికి అందరూ 
రండి. ఎప్పుడు వస్తారో చెప్పిపోండి. 


: రేపటి సాయంత్రానికి వస్తాము. మమ్ము ఇలా పిలిచి అలా పారి 


పోదామనుకుంటే మాత్రం కుదరదు. కుర్వగ్రామం చుట్టు పక్కలంతా 
మా సైనికులు ఉన్నారు. 


: నేల చూపులు చూచుకోకు రాకుమారా! ప్రాణాలు నిలువుగా పోయినా 


మాట తప్పని వారము మేము. 


సరే రేపు అపరాహ్నానికి మేము చింతతోపులోకి వస్తాము. అందరికీ 
భోజనాలు ఎలా ఏర్పాటు చేస్తావో చూస్తాం. ఇక వస్తాం. 


(నిప్కమింతురు .శ్రీపతి బిగరగా నవ్వు చుండును) 
ఉం అనాస. 


38 


పొత్రలు 


సేనాపతి 


శ్రీపతి 


సేనాపతి 


శ్రీపతి 


శ్రీనివాస 


శ్రీపతి 


శ్రీనివాస 


రివ రంగము 


ఏ శ్రీనివాస యువరాజు, సేనాపతి, (శ్రీపతి 
* చింతతోపు, గ్రామ వాతావరణం, ఉచిత ఆసనాలపై యువరాజు, 


కొంత దూరంలో సేనాపతి కూచొని శ్రీపతి నిలుచొని ఉండును. 


: శ్రీపతీ! మాకూ, మా సైనికులకూ మృష్టాన్న భోజనాలు పెట్టించారు. 


తుండీర మండల రాకుమారులు వేయిమందికి భోజన వసతులను 


ఏర్పరచుమని మీకదో శిక్షగా విధించినా మీరు మాత్రం ఏదో పెట్టి 


భోజనం అయిపోయిందని అనిపించకుండా అందరికీ చాలా 
సంతృప్తికరంగా వడ్డన చేశారు. అందుకు నీకూ, నీ యజమాని అయిన 
భీమన్నకూ యువరాజుల వారు అభినందనలు తెలుపుతున్నారు. 


ఏ సేనాపతీ! మీరందరూ సంతృప్తి చెందడం మాకూ ఆనందకరమే. 
: ఒక్కరోజులో ఇంతమందికి, ఇన్ని రకాల వంటకాలను శుచిగా రుచిగా 


తయారు చేయడానికి పాచకులూ, పరివారమూ మీకెక్కడ నుండి 
లభించారు? 


: (నవ్వుతూ) “మనసుంటే మార్గముండదా” అన్నట్టు ఈ కార్యానికి 


ఎందరో మహానుభావులు: తిరుమల యాత్రికులు తమ సహాయ 
సహకారాలను అందించారు. పరినర జానపదులు నంతోషంగా 
ధాన్యాన్ని అందజేస్తే, వర్తకులు పాత్రలనూ, సంభారాలను అడుగక 
ముందే తెచ్చియిచ్చారు. ఇక పాచకు లెవరంటే అరవదేశం నుండి 
తిరుమల యాత్ర చేసే వారే. 


; వేయిమందికి కావలసిన సంబారాలను, అందుకు అవసరమయ్యే 


సామగ్రినీ ఒక్కరోజులో వారంతా ఎలా ఇవ్వగలిగారో నాకు అర్థం 
కావడం లేదు. 


: ఇదంతా కుమ్మరి భీమన్న మీద వారికుండే అభిమానం వల్ల జరిగింది 


రాకుమారా! 


: పలుదేశాల నుండి తిరుమల యాత్రచేసే వారందరి అభిమానాన్ని 


చూరగొనే టంతటి వాడా కుమ్మరి భీమన్న? 
39 


శ్రీపతి 


శ్రీనివాస 


శ్రీపతి 


శ్రీనివాస 


శ్రీపతి 


: విడవకుండా ప్రతీ సంవత్సరం తిరుమల యాత్రచేసే భక్తులు ఎందరో 


ఉన్నారన్న సంగతి అందరికీ తెలిసిందే. వస్తూ వస్తూ వారు తిరుమల 
సమీపంలో నివసిస్తూ ఉన్న కుమ్మరి భీమన్నను గురించి తెలుసుకున్నారు. 
కుమ్మరి భీమన్న తిరుమల వాసుని అహరహమూ మనసావాచా 
అసమానమైన భక్తి తత్పరతతో కొలుస్తూ ఉండడం చూచారు. అప్పటి 
నుండి కుర్వోగ్రామాన్ని ఒక మజిలీగా చేసుకున్నారు. కుమ్మరి భీమన్న 
నిష్టాగరిష్టతను గ్రహించి ఈతిథ్యం తీసుకోసాగారు. అతను పాడే పాటలు 
విన్నారు. వానిని నేర్చుకున్నారు కూడా. అతనిని గురించి తాము పోయిన 
చోటల్లా ప్రచారం చేశారు. అలా కుమ్మరి భీమన్న భక్తి గురించీ, పేరు 
గురించి దేశ దేశాలలో వ్యాపించింది రాకుమారా! అంతేకాదు అరవ 
భక్తులు అతనిని “కురువరతి నంబి” అని పిలుస్తారు. 


: తిరుమల యాత్రికులకు ఆతిథ్యమిచ్చేటంత జరుగుబాటు Ges 
“నిరుపేద అయిన కుమ్మరి భీమన్న? 


: తిరుమల యాత్రికుల గురించి నీకు సరైన సమాచారం అందినట్టు 


లేదు. వారు యాత్రకు బయలు దేరేముందు వడ్డికాసుల వానికి 
చెల్లించు కోవడానికి తెచ్చుకునే ముడుపులే కాకుండా దారిబత్తెం కోసం 
దానధర్మాల కోసం కూడా కొంత ధనమూ, ధాన్యమూ కూడా తమవెంట 
తీసుకొని వస్తారు. యాత్రికులైనవారు దానంచేయడం ఒక పవిత్ర 
కార్యంగా భావిస్తారు. ఇక వసతి కల్పించి, ఆతిథ్యమిచ్చే వారిని 
తృప్తిపరచడం తమ ధర్మంగా భావిస్తారు. = 


: కుమ్మరి భీమన్న భక్తీ, ఆదరణా అంత గొప్పవా? అది నిజమైన భక్తేనా? 


వ్యాపారమా! నీలాంటివారు అతడ్నో గొప్ప భక్తుడుగా చిత్రించి ప్రచారం చేశారేమో! 


* రాకుమారా! నీవాక విషయం 'గ్రహించవలసి ఉంది. భీమన్న తన పనేమో, 


తనదైవ పూజయేమో తప్ప మరే విషయాన్ని అంతగా పట్టించుకోడు. 

తిరుమల యాత్రికులకు వసతీ ఆతిథ్యాలను భీమన్న భార్య తమాలిని 

చూచుకుంటుంది. భీమన్న తన స్వస్థలాన్ని వదలి ఎక్కడికీ పోడు. 

అతనికంతగా బంధువర్గమూ లేదు. కాని భీమన్న భార్య నేర్పరి అయిన 

మహాఇల్లాలు కాబట్టి ఒంటిచేతి మీదగా సర్వం చక్కబెడుతూ ఉంటుంది. 
40 


శ్రీనివాస 
శ్రీపతి 


శ్రీనివాస 


శ్రీపతి 


శ్రీనివాస 


శ్రీపతి 
శ్రీనివాస 


: అయితే నీవెందుకు వారింటిలో సేవకుడిలాపడి ఉన్నావు? 
: నేను ముందే చెప్పానుకదా రాకుమారా! భీమన్న భక్తికీ నీతీ 


నిజాయితీలకూ, భీమన్న భార్య తమాలిని ధర్మతత్పరతకూ లొంగిపోయి 
ఆయింటిలో చేరాను. 


: ఢ్రీపతీ! నీమాటలో ఏదో తిరకాసు ఉంది. కుమ్మరి భీమన్న తిరుమల 
దేవుని పరమ భక్తుడనీ, అతని భార్య మహా ఇల్లాలు అనీ గొప్పగా 


చెపుతున్నావు. నీవు ఒకే ఒక్క రోజులో అప్పటి కప్పుడే భోజనాది 


' వసతులు ఏర్పరచడానికి తగినంత పరివారమూ, పాచకులూ, సామాగ్రి 


తిరుమల యాత్రికుల రూపంలో ప్రత్యక్షమై సర్వం సిద్ధం చేయడం 
సాధ్యమా? 


: వేయిమందికి పంచభక్ష్య భోజనాలను యాత్రికులు ఏర్పాటు 


చేశారంటావు? ఇది చిత్రాతి చిత్రంగా ఉంది. ఇటువంటి పని ఇంత 
తక్కువ సమయంలో మానవమాత్రు లెవరైనా చేయగలిగిందేనా? 


: (నవ్వును కానీ సమాధానమివ్వడు) 
; లేదు లేదు. రాజ పరివారానికి ఎ మాత్రం ఎరుక కాకుండా పరమ 


రహస్యంగా ఏదో భయంకరమైన కుట్ర ఇక్కడ జరుగుతున్నట్లు 
నాకనిపిస్తోంది. 


: (నవ్వుతూ) ఎమిటో ఆ కుట్ర? వివరించి చెప్పండి. 


: శ్రీపతీ! ఇప్పుడు నీకో విషయం తెలియజెప్పాలను కొంటున్నాను. నా 
తండ్రి తుండీర రాజ్య అధినేత అయిన శ్రీమాన్‌ తొండమాన్‌ చక్రవర్తి. 


ఆయన ఎప్పుడో శ్రీవేంకటేశ్వరునికి ఆవాస ప్రాకారాదులు నిర్మించి 
ఇచ్చాడు. అది కూడా వేంకటేశ్వరుడు మా తండ్రిగారిని కోరుకోవడం 
వల్ల జరిగింది. ఆ వేంకటేశుడు మా పెదనాన్న కూతురు పద్మావతి 
దేవిని వివాహం చేసుకొన్నాడు కనుక మాకు ఆ వేంకటేశ్వరునికీ అలా 
దగ్గరి బంధుత్వమూ ఉంది. నా తండ్రిగారు పిలిచినంతనే పలికేవాడు 
వేంకటేశ్వరుడు. 

41 


శ్రీపతి 
శ్రీనివాస 


శ్రీపతి 
శ్రీనివాస 


శ్రీవతి 
శ్రీనివాస 
శ్రీపతి 
శ్రీనివాస 
శ్రీపతి 


శ్రీనివాస 
శ్రీపతి 
శ్రీనివాస 


శ్రీపతి 


శ్రీనివాస 


: పలికేవాడు వేంకటేశ్వరుడు అంటున్నావు రాకుమారా! ఇప్పుడు పలకడం లేదా? 
: ఎదో ఒక చిన్న పొరపాటు జరిగిపోవడం వల్ల వేంకటేశ్వరుడు మా' 


తండ్రిగారు పిలిచినా పలకడం లేదంతే. 


:* అదేనా కారణం? మరేదీ గ్రహించలేక పోయారా మీరందరూ? 
: ఆ శ్రీనివాసుని మీద అపారమైన భక్తితో నా తండ్రిగారు తొండమాను చక్రవర్తి 


తన కొడుకు అయిననాకు శ్రీనివాసుడు అని పేరు పెట్టుకొన్నాడు. ఇంతటి 
సంబంధ బాంధవ్యాలున్న మామీద దోషాలేమున్నాయి శ్రీపతీ! 


: రాకుమారా! అసలు దోషాలేమిటో మీరింకా గ్రహించినట్లు లేదు. 

* ఏమిటది? 

* ఒకటి మానసికమైనది. మరొకటి భౌతికమైనది. 

: వివరంగా చెప్పు శ్రీపతీ! భౌతికమైన నేరం మాకు తెలుసు. 

: నీ నిర్లక్ష్యం, నీ తండ్రి అలసత్వం వల్లనే కదా కూర్మాచార్యులనే దక్షిణాది 


బ్రాహ్మణుని భార్యాపిల్లలు అకాల మరణం పాలయ్యారు. అది 
మీరిద్దరూ చేసిన భౌతిక పరమైన నేరం కాదా? 


* ఇదంతా నీకెలా తెలుసు శ్రీపతీ! 
: రాకుమారా! నాకన్నీ తెలుస్తూంటాయని నీకు ముందే చెప్పాను. 
: సరే. కానీ శ్రీపతీ! బ్రహ్మహత్యా పాపాన్ని ఆ వేంకటేశ్వరుడే 


పరిహరించాడు కదా. అయితే ప్రత్యక్ష దర్శనం మాత్రం మా తండ్రిగారికి 
ఇవ్వనన్నాడు. అందుకు చింతించిన నా తండ్రి అంగిరస మహర్షి 
ఆశ్రమానికి పోయాడు. వేంకటేశ్వరుని మెప్పించడానికి మార్గాన్ని 
తెలుసుకొన్నాడు. 


: ఎం తెలుసుకొని, ఏం చేన్తున్నారు? (వ్యంగ్యంగా) 
: అంగిరసముని ' చెప్పినట్లుగా డస్వర్ణపుష్పాలతో 


శ్రీవేంకటేశ్వర 

సహస్రనామార్చన చేస్తున్నాడు. మూడు నెలలుగా చేస్తున్నా మా 

కోశాగారం వట్టిపోతున్నా ఆయన మాత్రం నాతండ్రిగారికి దర్శనం 

ఇవ్వడం లేదు. 
42 





శ్రీపతి 
శ్రీనివాస 


శ్రీపతి 
సేనాపతి 


శ్రీపతి 


శ్రీనివాస 


సేనాపతి 


శ్రీపతి 
"సేనాపతి 


శ్రీవతి 
సేనాపతి 


ఏ అదీ ఎందుకో తెలుసుకొన్నారా రాకుమారా? 
: నా తండ్రి సహస్రనామార్చన కుపయోగించే న్వర్ణపుష్పాలను ఎవరో 


ప్రతి దినమూ దొంగలిస్తూ, వాటి స్థానంలో మట్టిపూలను పెట్టి నాతండ్రి 
పూజకు భంగం కలిగిస్తున్నారు. ఇలా పూజకు భంగం కలుగుతూ 
ఉండడం వల్లనే వేంకటేశ్వరుడు నాతండ్రి గారికి దర్శన మివ్వడం 
లేదని నేననుకుంటున్నాను శ్రీపతీ! 


: ఇది వాస్తవమేనని అనుకుంటున్నావా రాకుమారా? 
: స్వర్ణపుష్పాల దొంగలను పట్టుకోవాలని రాజభటులను కావలిపెడితే, 


వారిపై మత్తుమందు చల్లి మరీ నేర్పుగా దొంగలిస్తున్నారెవరో శ్రీపతీ! 


: అది దొంగలు చేసేపని కాదేమో! ఇదంతా దైవసంకల్పం వల్ల జరుగుతూ 


ఉందేమో! 


: (్రీపతీ! దీనిని ప్రజలంతా దైవసంకల్పంగా భావించాలని కడునేర్చుతో 
రోజుకు కొన్ని కొన్ని బంగారు పూలను దొంగిలించి, అదే రంగులో, 
ఉన్న మట్టి పూలను వాటి స్థానంలో పెడుతున్నారు. ఈ సంగతి తెలిసిన ' 


ప్రజలు ఏమనుకుంటారు? 


: దేవుడు అలా చేస్తూ పరీక్రిస్తున్నాడు అని ప్రజలు అనుకోవాలని అతి 


తెలివితో ఎవరో దొంగలు ఇలా చేస్తున్నట్లు అనిపించడం లేదా? 


* ఇది నిజమే 'నంటారా రాకుమారా? 
: ఢ్రీపతీ! నేను. సమాధానం చెపుతాను. అది చెప్పేముందు మునుపు 


జరిగిన ఒక సంఘటనును గురించి నీకు తెలియవలసి ఉంది. 


: (నవ్వుతూ) ఏమిటో నాకు తెలియవలసింది? 
; అది తొండమాను రాజపుత్రులు శ్రీనివాస యువరాజుల వారి శక్తి 


యుక్తులకు సంబంధించి నట్టిది. చోళరాజ్యాన్ని ఏకచ్చత్రాధిపత్యంగా 

పరిపాలిస్తుండిన ఆకాశరాజు పద్మావతీ శ్రీనివాసుల వివాహ అనంతరం 

మరణించాడు. ఆకాశరాజు కుమారుడు వసుదాసు చిన్నవాడు. ఆకాశరాజు 

తమ్ముడు తొండమాన్‌ రాజు వసురాజు తన తండ్రి వారసునిగా తానే 
43 


చాత భు త (త అక ఎద తెనిచేతెం రాకా ఎదషాలుజర అవ కారల్‌ ౩ వతం న 


శ్రీపతి 


సేనాపతి 


శ్రీపతి 


సేనాపతి 


శ్రీపతి 


సీనాపతి 


శ్రీపతి 


చోళరాజ్యానికి రాజునన్నాడు. తొండమాను రాజు తాను పెద్దవాడిని కదా 
తనకే రాజ్యార్హత ఉంది అన్నాడు. కడకు వీరిద్దరూ యుద్ధం చేసి 
తేల్చుకోవాలను కున్నారు. బలాలను కూర్చు కొన్నారు. ఆ తర్వాత 
శ్రీనివాసుని సహాయాన్ని ఇద్దరూ కోరారు. ఆ సమయాన నూతన దంపతులు 
ఆరు నెలల లోపల కొండను ఎక్కకూడదనే నియమం ఉండడంతో, ఆ 
మధ్య కాలంలో పద్మావతి శ్రీనివాసులు అగస్త్య మహర్షి ఆశ్రమంలో 
ఉన్నారు. 


: తొండవాడలోని అగస్త్య మహర్షి ఆశ్రమంలో నన్నమాట. 
: బెను శ్రీనివాసుడు తన బావమరిది వసుదాసు పక్షం వహించి తన 


చక్రశంఖములను చిన్నమామగారయిన తొండమాన్‌ చక్రవర్తి కిచ్చాడు. 
ఆ తర్వాత తండ్రీ కొడుకుల నడుమ సమరం అనివార్యమయింది. 
దొమ్మీ ముమ్మరమైనపుడు యువరాజుకు తొండమాన్‌ చక్రవర్తి, 
వేంకటేశ్వరుడు తనకిచ్చిన శంఖచక్రాలను ఇచ్చి యుద్ధరంగానికి 
పంపాడు. ఆ యుద్ధంలో రాకుమారుడు శ్రీనివాస యువరాజు చేతనున్న 
చక్రాన్ని వేంకటేశ్వరునిపైకి విసిరాడు. దాని దెబ్బకు వేంకటేశ్వరుడు 
తెలివితప్పి పడిపోయాడు. 


ఏ 'ఇదంతా నీవెందుకు చెపుతున్నావు సేనాపతి! 
' ; వేంకటేశ్వరునే ఎదిరించి నిలచిన శౌర్యం కలవాడు మారాకుమారుడు 


అని నీకు తెలియజేయడానికే చెపుతున్నాను శ్రీపతి! 


ఏ అయితే తుదకు నీవు చెప్పదలచుకున్న దేమిటో స్పష్టంగా తెలియజేయ్‌ 


సేనాపతి! 


* న్వర్ణ పుష్పాల స్థానంలో మట్టిపూలు ప్రత్యక్షమవడానికి కారణం 


అందరూ అనుకున్నట్లు దైవ 'సంకల్పం కాదు అని స్పష్టపరుస్తున్నాను 
శ్రీపతీ! ఎవడో తెలివిగల దొంగ ఒక పథకం ప్రకారం నేర్పుగా 
స్వర్ణపుష్పాలు అపహరిస్తున్నాడని మాకు బాగా తెలుస్తోంది. 


2 (నవ్వుతూ) ఇదేదో పథకం అని ఏ కారణాలను బట్టి భావిస్తున్నారు? 


44 


సేనాపతి 


శ్రీనివాస 


శ్రీపతి 
సేనాపతి 


శ్రీనివాస 


శ్రీవతి 


శ్రీనివాస 


శ్రీపతి 


శ్రీనివాస 


* ఈరోజు వేయిమందికి విందు భోజనాలు ఏర్పరచి అందరినీ 


తృప్తి పరచారే మీరు ఇదంతా తిరుమల యాత్రికుల దానధర్మాల 


. వల్ల మాత్రమే జరిగిందంటున్నారు ఇది అసంభవం. మీవద్ద ఎంతో 


బంగారం ఉండి ఉంటుంది. దానివల్లనే మీరు ఇంత గొప్ప విందును 
ఏర్పాటు చేయగలిగారు. 


: సందేహ మెందుకూ? ఆ విషయం ప్రత్యక్షంగా, స్పష్టంగా బుజువవుతూ 
ఉంది గదా! 


ఓహో! మమ్మల్ని మీరు దొంగలుగా భావిస్తున్నారన్నమాట. 


* నిజంగా మీరు దొంగలే శ్రీపతీ! పైకి భక్తులుగా, సాధువులుగా నటిస్తూ 


నేర్పుగా దొంగతనాలు చేస్తూ, అదంతా 'దైవసంకల్పం' అని ప్రజలను 
మభ్యపెడుతున్నారు. అమాయకులైన ప్రజలు గుడ్డిగా మీ మాటలు 
నమ్ముతున్నారు. వాస్తవమేమిటో గ్రహించలేక పోతున్నారు. కాబట్టి మీ 


ఆటలు ఇన్నాళ్ళుగా సాగుతున్నాయి. 


: మేము “వేయిమందికి విందు.భోజనాల ఏర్పాటు” అనే య వ్‌ 


మీద వేయడానికి కారణం ఏమనుకున్నావు? నిజానిజాలను 


. తెలుసుకోవడానికే. నిజం బయటపడింది స్వర్ణపుష్పాలను ఎక్కడ 


దాచారో మర్యాదగా చెప్పు శ్రీపతీ! 


: స్వర్ణపుష్పాల స్థానంలో మట్టిపూలను పెట్టినవాడు తెలివి కలవాడు, అవునో 


కొదో కానీ ఇప్పుడు మాత్రం మీ తెలివి తెల్లవారినట్లే ఉంది. మేము ' 
స్వర్ణపుష్పాలను దొంగలించడమేమిటి? మీరు. మామీద నేరం ఆరోపించడం 
ఏమిటి? 


: ఇది ఒక దొంగతనం మాత్రమే అనుకోవడానికి వీలుకలగడం లేదు 


శ్రీపతీ! మీరేదో పెద్ద కుట్రనే మనసులో పెట్టుకొని ఒక వినూత్న పథకాన్ని 
రచించి ఇలా చేస్తున్నారు. దేవుని పేరు చెప్పి దేశద్రోహం చేస్తున్నారు మీరు! 


: రాకుమారా! పిచ్చి పిచ్చిగా ఆరోపణలు చేయకుండా భక్తి మహిమను 


గురించి ఆలోచించు. 


: మావి పిచ్చి పిచ్చి ఆలోచనలా? భక్తి, దైవమహిమ అంటూ మీరు 


మాదేశ ప్రజలను అకర్షించి, మభ్యపెట్టి మాకు వ్యతిరేకంగా విప్లవాన్ని 
45 


సేనాపతి 


శ్రీనివాస 
సేనాపతి 
శ్రీపతి 
శ్రీనివాన 
శ్రీపతి 
శ్రీనివాస 


శ్రీపతి 


శ్రీనివాస 


శ్రీపతి 
శ్రీనివాస 


శ్రీపతి 


సీనాసతి 


తీసుకొని వచ్చేటటువంటి రాజద్రోహం చేస్తున్నారు. 


: కుమ్మరి భీమన్న పరమ భక్తుడని ప్రచారం చేయించి, వేంకటేశ్వరస్వామి 


కృపాకటాక్షాలు అతని మీద మాత్రమే ప్రసరిస్తున్నాయని, తొండమాను 
చక్రవర్తి ఎంత బంగారం వెచ్చింది నిరంతరంగా పూజలు చేసినా 
ఫలించడం లేదని ప్రజలకు చాటి చెప్పడానికే మీరు సువర్ణ పుష్పాలను 
అతినేర్పుగా దొంగిలిస్తున్నారు. 


: ఒకే దెబ్బకు రెండు పక్షులు అన్నట్లు రాజుపై దుష్ప్రచారం చేయడమేకాక, 


బంగారాన్ని సేకరించి దానితో విప్లవ సైనికులకు శిక్షణ ఇస్తున్నారు. 


: ఆ విప్లవ సైనికులే ఇంతవరకూ మాకు వసతులు ఏర్పరచిన మీ 


పరివారం. ' 


: (నవ్వుతూనే) సేనాపతీ! నీ పరిశోధన అద్బుతం! నీ తెలివి అమోఘం! 


రాకుమారా! నీ ఆలోచన బహుదొడ్డది నీ వివేకం అపారం! 


: ఢ్రీపతీ! శ్రుతిమించి మాటాడుతున్నావు. నేను చెప్పినట్లు మీరు 


చేయగలిగి నప్పుడు మాత్రమే మీఇద్దరికీ శిక్ష తప్పుతుంది. ఎవడి తెలివి 


ఏపాటిదో బుజువవుతుంది. 
: (నవ్వుతూనే) అదేమిటో చెప్పు రాకుమారా! అదీ వింటాను. 
: కుమ్మరి భీమన్న ఇకనుండి వేంకటేశ్వరుడిని పూజించరాదు. తన వృత్తి 


ధర్మాన్ని దాటరాదు. ఇక నుండి నీవు అతని వద్ద పని చేయరాదు. 


: ఇంకెక్కడ చేయాలి? 
౩ నీ (బ్రతుకు తెరువుకు మార్గం మేము చూపిస్తాం. నీకు మా కొలువులో 


ఎదైనా ఉద్యోగం ఏర్పాటు చేస్తాం. 


* ఇది మీరు విధించే శిక్ష అన్నమాట. 
: ఇది శిక్ష అని అయినా అనుకో ఆజ్ఞ అని అయినా అనుకో. ఇది తుండీర 


మండల రాజకుమారుడు శ్రీనివాస యువరాజు చెపుతున్నమాట. 


: రాకుమారా! ప్రీతిలేకుండా పెట్టిన తిండి పిండాకూడుతో సమానం అనే 


మాటను నీవు వినలేదా? 


: ఆయ్‌! రాకుమారుల మాటనే ధిక్కరిస్తున్నావా? 


46 





శ్రీపతి 


సేనాపతి 


శీపతి 


శ్రీనివాస 


శ్రీపతి 


* నేనే కాదు నా యజమాని భీమన్న కూడా మీ ఆజ్ఞనూ, శిక్షనూ గడ్డి 


పోచకంటే తేలిగ్గా హీనంగా పరిగణిస్తాము. 
(శ్రీనివాన, సేనాపతి దిగ్గున ఆసనాల మీద నుండి లేస్తారు) 


* ఇదుగో! కాచుకో శ్రీపతీ! నీకు కాలం మూడింది కాబట్టే ఇలా మా 


ఆజ్ఞలను ధిక్కరిస్తున్నావు. ఎవరక్కడ? (రాజభటులు వస్తారు) వెంటనే 
పదిమంది భటులు పోయి ఆ కుమ్మరి భీమన్ననూ, అతడి భార్యను 
పట్టి బంధించి తీసుకురాండి. మీలో ఇద్దరు వచ్చి ఈ కుమ్మరి భీమన్న 
సేవకుణ్ణి బంధించి తీసుకురండి. 


(అంటూ ముందుకు అడుగులు వేయును) 


* ఆగండి! అందరూ ఆగండి! ఒక్కడుగు ముందుకు వేశారంటే అడుగంటి 


పోతారు. (భటులు నిలుచుండిపోతారు. శ్రీపతి అక్కడికి దగ్గరగా ఉన్న 
మట్టి బలగాలను తదేకంగా చూస్తాడు. ఆ మట్టి బలగాలు వాస్తవ 


సైనికబలగాలుగా రూపొందుతాయి అవి రాకుమారుడినీ, సేనాపతినీ 


రాజ సైనికులందరినీ చుట్టుముట్టి నిర్వీర్యులను చేస్తాయి.) 


; చూడు శ్రీపతీ! ఇది రాజద్రోహం! క్షమించరాని నేరం. రాజకుమారుచ్జే 


బంధించావంటే దాని ఫలితం ఎలా ఉంటుందో గ్రహించడం లేదు. నీవు. 


* రాకుమారా! ఫలితాలను గురించి బెదిరిస్తున్నావా! వాస్తవా లేమిటో 


సహనంతో, శాంతితో పరిశీలన చేసినప్పుడే ద్యోతకమవుతాయి. ఇప్పటికీ 
మించిపోయింది లేదు. భీమన్న సాధుత్వమే ప్రస్తుతం నిన్ను క్షమించి 
వదలి పెడుతోంది. స్వగృహానికి చేరి, నీ తండ్రి తొండమానునికీ 


విషయమంతా తెలియజేయండి మీ రందరూ కలసి వాస్తవాలనూ, 


దైవబలాన్ని గురించి తీరికగా ఆలోచించుకోండి. 


(శ్రీపతి మెల్లగా నిప్కమించును. రాకుమారునితో పాటు సైన్యమంతా 


తలలు వంచుకొని రాజనగరు వైవు మరలుదురు) 


పహ మమ. 


47 


తొండమానుడు: 


శ్రీనివాస 


తొండమానుడు: 


శ్రీనివాస 


తొండమానుడు: 
శ్రీనివాస 


తొండమానుడు: 


శ్రీనివాసుడు : 


9వ రంగము 


(తొండమాన్‌ చక్రవర్తి, యువరాజు శ్రీనివానుడు, సేనావతి వి చారగ్రన్గులై ఉంటారు) 


నాయనా శ్రీనివాసా! నా పూజకు స్వర్ణపుష్పాలను పంపడానికి ఆలస్యం 
జరుగుతోందెందుకు? 


: నాన్నగారూ! మూడు నెలలు పైబడి దినానికి వేయి బంగారు పుష్పాలు 


తయారు చేయించడంలో మన బొక్కనంలోని బంగాధమంతొ 
తరిగిపోయింది. ఇతర ప్రాంతాల నుండి కూడా బంగారం తెప్పించాము. 
అదీ అయిపోయింది. నారాయణపురం నుండి కూడా సోదరుడు వసుదాసు 
నా అభ్యర్థనను మన్నించి సాధ్యమైనంత బంగారాన్ని పంపాడు. అది కూడా 
అయిపోయింది. 


దక్షిణ దేశం నుండీ, రేనాటి సీమ నుండీ కావలసిన బంగారాన్ని 
తెప్పించకూడదూ! 


౩; మన దగ్గరున్న ధనమంతా అయిపోయిన వెంటనే బొక్కసంలోని రత్న 


మాణిక్యాది నవరత్నాలను మీరు చెప్పిన దేశాలల్లో విక్రయించి, 
బంగారాన్ని తెప్పించడం కూడా జరిగిపోయింది. 


మన పాళెగార్లకు వర్తమానం పంపితే... 


2 పంపాము నాన్నగారూ! వారికీ వర్తమానం పంపాము. వారి శక్తి మేరకు, 


వీలయినంత వరకూ ఈ విషయమై సహాయ సహకారాలందజేశారు. 
దేవుని కార్యమనగానే ప్రతివారూ తమకు తోచినంత ధనాన్ని 
నమర్ప్చించుకున్నారు. పాళెగార్డేకాదు. బేహారులూ, సాతవాహలూ, 
పసుపు లేటివారూ, పెరికవాండ్లూ ఒకరేమిటి సమస్తకులాల వాండ్లూ 
శ్రీవేంకటేశ్వర సహస్ర నామస్వర్ణ పుష్పార్చన తమదేశ చక్రవర్తులు 
చేయిస్తున్నారనగానే తమ వద్ద ఉన్న రొక్కం కూడా సమర్పించుకున్నారు. 
(బాధతో) అయితే ఇక స్వామివారి సహస్ర నామార్చన, అర్థాంతరంగా 
ఆగిపోవలసిందేనా? 

అర్థాంతరంగా నిలిచి పోకుండా ఉండడానికి బంగారాన్ని ఎలా 
సేకరించాలో నాకేమీ తోచడం లేదు, నాన్నగారూ! మరో మార్గమేదైనా 


48 


జౌ 
తొండమానుడు: 
సేనాపతి 
తొండమానుడు: 
శ్రీనివాసా 
సేనాపతి 


తొండమానుడు: : 
సీనావతి 


తొండమానుడు: 


సేవాపతి 


మీ మనసులో ఉంటే తెలియ జేయండి. మీరు చెప్పినట్లు చేయడానికి 
దేశప్రజలందరూ మనస్ఫూర్తిగా సిద్ధపడి ఉన్నారు. 

నాకేమి తోచకున్నది శ్రీనివాసా! ఆ ఏడుకొండలవాడు మనలను 
ఈవిధంగా కూడా ఏడిపిస్తూ పరీక్షలు పెడుతున్నాడా! ఏమిటో అర్థం 
కావడం లేదు ఎమనుకున్నా ఆ స్వామికి మనమీద దయ తప్పింది. 


: (చినగా) యువరాజా! మొన్న జరిగిన సంఘటన అదే కుమ్మరి భీమన్న 


సేవకుడు శ్రీపతి గురించి మహారాజులుంగారికి తెలుప వచ్చునా? 
ఎమిటి సేనాపతి! యువరాజుతో మెల్లగా చెపుతున్నావు?... సేనాపతి 
స్వర్ణ సేకరణ కోసం ఏదైనా మార్గం సూచిస్తున్నాడా శ్రీనివాసా! 


 కేనావతీ! మొన్న జరిగిన నంవంటనకూ, న్వర్గ సేకరణ కూ 


సంబంధమేదైనా ఉందా? నీ ఉద్దేశమేమిటో వివరించండి. 


: కుమ్మరి భీమన్న సేవకుడు శ్రీపతి ఒక్కదినం వ్యవధిలో వేయి మందికి 


భోజనాది వసతులు కల్పించాడు కదా! అతని వద్ద అమితంగా ధన 
ముంటుందనే నాసందేహం ఇంకా నివృత్తికాలేదు యువరాజా! 


ఏమిటి మొన్న జరిగిన సంఘటన? కుమ్మరి భీమన్న అంటున్నా రేమిటి? 


: మహారాజా! ఇంతకు మునుపు మీరు మాకో విచిత్ర విషయం తెలిపారు. 


స్వర్ణపుష్పార్చనలో మట్టివూలు చేరుతున్నాయని, అప్పుడు మాకో 
సందేహం కలిగింది. నేర్పరి అయిన చోరుడెవరో స్వర్ణపుష్పాల స్థానంలో 
మట్టిపూలు పెడుతున్నాడేమోనని స్వర్ణపుష్పాలను బహుచాకచక్యంగా 
దోచుకొనే వానిని వట్టి బంధిద్దామన్నారు యువరాజులుంగారు, 
వేగులవారి ద్వారా మననగరుకు ఉత్తరాన పదిక్రోనుల దూరంలో 
కుర్వపల్లె ఉందని అక్కడ నివసించే కుమ్మరి భీమన్న మట్టి పూలను 
చేయడంలో నేర్పరి అని మాకు తెలిసింది. 

బంగారుపూలు, మట్టిపూల ఆకారాలలో తేడాలు కనపడలేదా? రెండూ 
ఒకేలా ఉన్నాయా? 


2 మహారాణా! తేడా ఏమాత్రమూ కనబడదు, బంగారు పూలూ, 


మట్టిపూలూ ఒకే చిత్రిక పట్టినట్లుగా ఉన్నాయి. రంగులో గానీ, 
49 





(శ్రీనివాస 
తొండమానుడు: 
సేనాపతి 
తొండమానుడు: 
శ్రీనివాస 
తొండమానుడు: 
సేనాపతి 
శ్రీనివాస 


సేనాపతి 


ఆకారంలోగానీ ఎమాత్రం తేడా కనబడదు. ఒక్క బరువులో మాత్రం కొంత 


భేదం కనబడుతుంది. కానీ సామాన్యులు అది గుర్తించడం కష్టసాధ్యమే. “* 
: జను నాన్నగారూ! మట్టిపూలకు పసుపు ఆకుపసరేదో పూయడం వల్ల 


బంగారం రంగు వచ్చింది. అందువల్ల ఆ మట్టిపూలకూ, బంగారూ 
పూలకూ తేడా కనిపెట్టడం కష్టమేమరి. 


మీరు శ్రమించి ఈ విషయాన్ని గురించి తెలుసుకున్నా రన్నమాట. 


; జను మహారాజా! కానీ కుర్వపల్సె వద్ద జరిగిన సంఘటనలు... 
(రాకుమారుని వైపు చూబును) 


సందేహమెందుకు సేనాపతీ! ఆ సంఘటనలేమిటో తెలియజేయ్‌.. 


: నాన్నగారూ! మీరిప్పుడు వేంకటేశ్వరస్వామి దీక్షలో నియమ నిష్టలతో 


ఉన్నారు. ఆ సంఘటలను గురించి మీకు తెలుపడం సబబుగా 
ఉండదనే ఉద్దేశంతో మేము సందేహిస్తున్నాము. 

మీ మాటలూ, సందేహాలను బట్టి చూస్తే నా అర్బనాకార్యం భంగపడే 
సూచనలు కనబడుతున్నాయి. అందువల్ల జరిగిన సంఘటన లేమిటో 
దాచకుండా వివరంగా చెప్పండి. 


* (సాభిప్రాయంగా రాకుమారుని వైవు చూచును, 
: చెప్పండి సేనాపతీ! మనమా విషయాలను దాచీ ప్రయోజనం లేదు. 


మహారాజుల వారికి మొత్తం తెలియజేయండి. 


: బంగారు పూల దొంగలను పట్టుకోవాలనే ఉద్దేశంతో శేషాచల అరణ్యాలలో 


మన సైనికులను మారువేషాలలో నియోగించాము. అప్పుడు కుర్వపల్లె 
కుమ్మరి భీమన్న గురించి సమగ్రంగా విచారణ చేయడానికి వీలయింది. 
కుమ్మరి భీమన్న వేంకటేశ్వరస్వామి భక్తుడట.. అతడు స్వయంగా చేసిన 
మట్టిపూలతో స్వామివారిని అర్చిస్తాడు. ఈ విషయం ప్రత్యక్షంగా చూద్దామని 
రాకుమారులూ, నేనూ మారు వేషాలతో కుర్వపల్లెకు పోయాము. కుమ్మరి 
భీమన్న వద్ద సేవకుడిగా ఉన్న శ్రీపతి మాటలు విని మాకు సందేహాలు 
అధికమయ్యాయి. 
50 


తొండమానుడు: 


సేనాపతి 


తొండమానుడు: 


సేనావతి 


కుమ్మరి భీమన్న సేవకుని పేరు శ్రిపతా! శ్రీనివాసుని పేరును 
అంతనాగరికంగా ఒక జానపదుని సేవకునికి పెట్టబడిందా? ఇదేదో 
ఆశ్చర్యకరంగా ఉంది. 


; మాకూ అలాంటి అనుమానమే వచ్చింది. మహారాజా! ఆసేవకుని 


పేరేకాదు ముఖ వర్భస్సు కూడా సూర్యునిలా వెలిగిపోతోంది. అతడు 
ఒక దాసుడులాగ లేడు. గొప్ప రాజవంశీయుడు లాగ కనబడ్డాడు. 


ఇది మరింత ఆశ్చర్యంగా ఉందే సేనాపతీ! 


* జను మహారాజా! అతని ముఖవర్చస్సే కాదు. ఆకారమూ, మాటలూ, 


. చేష్టలూ అన్నీకూడా ఒక మహారాజును తలపింపజేస్తాయి. 


శ్రీనివాస 


సేనావతి 


తొండమానుడు: 
శ్రీనివాన 


తొండమానుడు: 


సేనాపతి 


తొండమానుడు: 


: మేము అడిగిన ప్రశ్నలకు ఆశ్రీపతి సూటిగాను, సక్రమంగానూ 


సమాధానాలే ఇవ్వలేదు నాన్నగారూ! 


: మేమెవరమో తెలిసికూడా కించిత్‌ భయం గానీ గౌరవంగానీ అతనిలో 


ఏమాత్రం కనబడలేదు. జంకూ గొంకూ లేకుండా ధిక్కారంతో కూడా 
మాతో మాటాడాడు. 


(ఆసక్తితో) మీరే మడిగారో అతడేమి చెప్పాడో వివరంగా చెప్పండి. 


; మీదే ఊరు అంటే శేషాచలంలో ఉందా ఊరు అన్నాడు. ఇక్కడికి ఎందుకు 


వచ్చావు అంటే కుమ్మరి భీమన్న కోసం వచ్చాను అన్నాడు. కూటికి 
గతిలేని పేదవాడు భీమన్న నీకేం సహాయం చేస్తాడని వచ్చావు అంటే దానికి 
అతడు ఎవరు నన్ను (ప్రేమాభిమానాలతో నిండు హృదయంతో 
ఆహ్వానిస్తారో వారు ఎమిచ్చినా వారివద్దనే పడిఉంటాను. అని పలికాడు. 


అలా చెప్పాడా? 


: బెను మహారాజా! ఇంతటి విశాల ప్రపంచంలో ఈ కుమ్మరి భీమన్న 


నీకు దొరికాడా, రాజా శ్రయం పొందితే ఈ మట్టిమోసే పని తప్పిపోయి, 
రాజ భోగాలతో శ్రమలేకుండా జీవించవచ్చు కదా అనికూడా 
రాకుమారులు అన్నారు. 


దానికి అతని సమాధానమేమిటి? 
ర్‌] 


సేనాపతి 
తొండమానుడు: 


సేనాపతి 


శ్రీనివాస 


తొండమానుడు : 
శ్రీనివాస 


సేనాపతి 


తొండమానుడు 
'సీవాపతి 


శ్రీనివాస 


: (టేమాభిమానాలకు మించిన రాజవైభవాలా అని మందహాసం చేశాడు. 


తర్వాత? 


: కుమ్మరి భీమన్నా నీవూ తొండమాను చక్రవర్తి స్వర్ణ పూజా పుష్పాలను 


చాకచక్యంగా దోచుకుంటున్నారేమో అని అడిగినప్పుడు అందుకు 
స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. 


: అప్పుడు నాకు కోపం వచ్చింది నాన్నగారూ! అందుకు ఓ శిక్ష విధించాను. 


దానిని శిక్ష అనే కంటే ఒకవిధంగా పరీక్ష అనవచ్చు. అందులో అతడు 
నెగ్గాడంటే వారే దొంగలుగా నిరూపింపబడుతారు. లేదూ అంటే 
అంతటితో ఆ విషయాన్ని అక్కడే వదలి వేద్దామనుకున్నాము. 


ఏమిటా శిక్ష? 


ఏ ఒక్క రోజు వ్యవధి ఇచ్చి, ఆరోజులోపల మన పరివారం వేయిమందికి 


భోజన వనతులు కల్పించమన్నాము. అలా చేయకపోతే కొరత 
వేయిస్తామని ఆజ్ఞాపించాము. 


* బంగారం దొంగిలించిన వారయితే వారివద్ద ధనం కావలసినంత 


ఉంటుంది. ఆ ధనంతో వేయి మందికి వారు ఏకష్టం లేకుండా వసతి 
ఏర్పాటు చేయగలరు. అలా చేయలేకపోతే మట్టిపూల సమాచారం 
తెలియడానికి ఆధారాలు వెదుకవచ్చు అనుకున్నాము మహారాజా! 


ఆ తర్వాతేం జరిగింది? 


: మహారాజా! మహారాజులు మాతమే ఏర్పాటు చేయగల విందు 


భోజనాలను ఒక్కరోజులో తయారు చేయించి వడ్డించారు. 


: అప్పుడు మాకు వారే స్వర్ణచోరులు అని నిర్ధారణ అయింది. వారి వెనుక 


విద్రోపుల ముఠ్తా ఏదో రహస్యంగా తమ కార్యకలాపాలను జరుపుతోందని 
అనిపించింది. వారు పటిష్టమైన పథకంతో వేంకటేశ్వరస్వామి పేరు 
ఉపయోగిస్తూ, నేర్పుతో దొంగతనాలు చేసి ధనాన్ని కూడ బెడుతారు. 
ఆ ధనంతో కావలసిన సైనిక బలగాన్ని సిద్ధం చేసుకొని తుండీర మండలాన్ని 
ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని మాకు తోచిందినాన్నగారూ! 


52 


సేనాపతి 


తొండమానుడు: 
: ఎక్కడి నుండి వచ్చారో వేలాది మంది సైనికులు వచ్చి మన సైనికులను 


సేనాపతి 


శ్రీనివాస 


తొండమానుడు: 


సేనాపతి 


తొండమానుడు: 


సేనాపతి 


శ్రీవివాస 


సేనాపతి 


* రాకుమారులు ఆలోచించింది వాస్తవమే మహారాజా! ఆ ఆలోచన 


రాగానే కుమ్మరి భీమన్ననూ, అతడి భార్యను, వారి దాసుడయిన 
శ్రీపతినీ బంధించుమని మనభటులకు ఆజ్ఞఇచ్చారు రాకుమారులు. 


ఏమిటీ? 


కమ్ముకున్నారు! వారి ధాటికి మన సైనికులు నిలువలేక చెట్టుకొకరు 
పుట్టకొకరు పరుగులు తీశారు. 


: చూడండి నాన్నగారూ! మనకు ఇసుమంత మాత్రమూ తెలీకుండా 


మనదేశ ప్రజలే ఎంతటి కుట్రపన్నుతున్నారో! 

కుమ్మరి భీమన్న చర్యలను గమనించడానికి మీరు రకరకాల వేషాలలో 
కుర్వపల్లె పరిసరాలలో నిఘా పెట్టాము అన్నారే. అప్పుడు విద్రోహుల 
కదలికలు మీ దృష్టికి రాలేదా? 


* లేదు మహారాజా! అటువంటి ఛాయలు కూడా మనవారు పసిగట్టలేదు. 


మీరనే ఆ విద్రోహులు క్షణమాత్రాన మీరు కుమ్మరి భీమన్నను 
బంధించండి అన్న వెంటనే మీ ముందు ఎలా అక! 


* అదే మాకు అర్థంకాలేదు మహారాజా! 
తొండమానుడు: 


ఇది విద్రోహుల కుట్రగా నా కనిపించడం లేదు. ఇదంతా ఆస్వామి 
వేంకటేశ్వరుని మహాత్మ్యంలా కనబడుతోంది. 


: నాన్నగారూ! వేంకటేశ్వర స్వామి మనలను ఇలా దెబ్బ తీయడానికి 


ఎందుకు పూనుకుంటాడు! మనం ఆయనకు బంధువులమే కాదు 


' భక్తులం కూడా కదా! మీరాయన కోసం ఎన్ని కార్యాలు నిర్వహించారు! 
: ఆయన నివాసగృహాన్ని ప్రాకారాదులతో భయంకరమైన ఆకొండల 


నడుమ పటిష్టంగా కట్టించి ఇవ్వలేదా! ఆయన నివాస గృహవిమానానికి 
బంగారు తొడుగులు చేయించలేదా! 


: నిత్యమూ ఆయననే మనసావాచా కర్మే అర్చిస్తున్నారే అటువంటి మీకు 


ఆయన పరీక్ష పెట్టడమేమిటి నాన్నగారూ! ఇదంతా ఎమిటో నాకర్థం 
53 





సేనాపతి 


తొండమానుడు : 


కావడం లేదు. మనం వేంకటేశ్వరస్వామికి అత్యంత సన్నిహితులం 
అనీ, మన రాజ్యం సుభిక్షంగా ఉందనీ, అసమాన కీర్తి ప్రతిష్టలు మనకు 
లభిస్తున్నాయనీ, అసూయా ద్వేషాలతో ఎవరో మనపై కుట్రపన్ని మన 
రాజరికాన్ని కూల్చివేయడానికి భయంకరమైన వథకం వేశారు 
నాన్నగారూ! 


: మహారాజా! మీతో మనుపటిలాగ వేంకటేశ్వరస్వామి ప్రత్యక్షంగా 


మాట్లాడకపోవడం తెలుసుకున్న వారెవరో ఈ కుట్రకు కారణభూతులుగా 
కనబడుతోంది నాకు. 


మన ప్రజలు సుఖశాంతులతో ఉన్నారు. అటువంటి ప్రజలనుండి 
విద్రోహులూ, విష్ణవకారులూ Te వస్తారు. సేనాపతీ!ఎవరికి 
ఆ అవసరం ఉంటుంది? 


: రాజ బంధువులకు రాజ్య కాంక్ష అధికంగా ఉంటుందని విన్నాను 


మహారాజా! 


: నాన్నగారూ! మీ సోదరుడూ నాకు పెద్దనాన్న అయిన ఆకాశరాజు 


మరణించిన వెంటనే సమస్తచోళరాజ్యం కోసం అన్నగారు వసుదాసు 
అజ్టులు చాచలేదా! అప్పుడు అతిపెద్దయుద్దమే జరిగింది. నా సోదరి 
పద్మావతీదేవి కూడా తన సొంత తమ్ముడు వసుదాసుకే మొత్తం 
రాజ్యాన్ని ధారాదత్తం చేయాలనుకొన్న సంగతి మీరు మరచారా! తర్వాత 
మహర్షి అగస్త్యుడు కలుగ జేనుకొని చోళరాజ్యాన్ని రెండుగా 
సమభాగాలు చేయించి సంధికుదిర్పాడు. వసుదాసు నారాయణపురం 


రాజధానిగా చోళరాజ్యంలో సగభాగాన్ని తీసుకొన్నాడు. మిగిలిన 


సగభాగం తొలడమనాడు రాజధానిగా మనకు లభించింది. 


మీకూ వనురాజుకూ జరిగిన యుద్ధంలో వేంకటేశ్వరుడు తన 


బావమరిది పక్షమే చేరాడుకదా మహారాజా! 


; లోకాపవాదం కొరకు వెరచి మనకు తనవద్ద ఉన్న రెండు ఆయుధాలు 


ఇచ్చాడుగా సమరాన్ని ప్రేరేపించే శంఖం ఒకటి, శత్రువుల మీదికి 
విసరడానికి చక్రం ఒకటీ. చక్రాయుధాన్ని ప్రయోగించడం 
54 


సకకావాాషుకన కారాదు, జాడ 


కరా మాం లాం క కాడా తాయ తనను వార తమను 


సేనాపతి 


శ్రీనివాస 


సేనాపతి 


శ్రీనివాస 


తొండమానుడు : 


శ్రీనివాస 


అంతనులభం కాదు. ఎంతో సాధన చేయాలి. నేనెంతో శ్రమ 
పడిచక్రాయుధ ప్రయోగం నేర్చుకోవలసి వచ్చింది. 


. వేంకటేశ్వరుడు తన బావ మరిది వసుదాసు పక్షాన మీతో భీకర యుద్దం 


చేస్తూ, మహారాజా! మిమ్ము కూల దోసే ప్రయత్నంచేశాడు కదా! అప్పుడు 
యువరాజు సమయస్ఫూర్తితో చేతిలోని చక్రాన్ని వేంకటేశ్వరునిపైకి 
విసిరారు. ఆ చక్రం దెబ్బకు వేంకటేశ్వరుడు తెలివి తప్పి 
పడిపోయాడుకదా మహారాజా! 


: ఆదెబ్బతో నాసోదరి పద్మావతీ దేవి అగస్త్య మహర్షిని వేడుకొని ఆగండం 


నుండి తన భర్తను కాపాడుకొంది. మనతో సంధి చేకూర్చుమని కోరింది 
కదా నాన్నగారూ! అయినా మీరు వేంకటేశ్వరునిపై విశ్వాసముంచారు. 
ఆయనకోసం ఎన్నెన్నో చేశారు. 


: అందుకు తగినట్లుగానే వేంకటేశ్వరస్వామి మీ పట్ట కృతజ్ఞతతోనూ, 


అభిమానంతోనూ వ్యవహరించారు. మీకు ప్రత్యక్ష దర్శనం ఇస్తూ ఉండేవాడు. 


: వేంకటేశ్వరుడు మనపట్ల ఎంతో ఆదరాభిమానాలు చూపుతూనే 


ఉన్నాడు. కూర్మాచార్యులధర్మపత్ని అనుకోని రీతిలో పిల్లలతో 
మరణించినపుడు మనలను మన్నించి వారిని బ్రతికించి బ్రహ్మహత్యా 
పాపం నుండి మనలను తప్పించాడు. కానీ వసుదాసు మనపట్ల 
ఎందుకు కృతజ్ఞడుగా .ఉంటాడు? అఖండ చోళరాజ్యాన్ని' రెండు 
ముక్కలు చేశామని ఆయన మనపై కినుక వహించి ఉండడా? పైకి 
మనకు స్వర్ణసహాయ మందించినా అది ప్రజలను మభ్య పెట్టడానికే 
అని అనుకోకూడదా! సాధ్యమైతే మన రాజ్యాన్ని తన రాజ్యంలో 
కలుపుకొనే ప్రయత్నం చేయడా నాన్నగారూ! 

నాకు అలా అనిపించడం లేదు నాయనా శ్రీనివాసా! వసుదాసు 
సత్యసంధుడు, పరమసాధువు. తన బావ, అక్కలకు, అగస్త్య మహర్షికి 
ఇచ్చిన మాట తప్పడు. 


: మాట ఇచ్చాను కదా అని ఆ విషయం బయటి పడకుండా రహస్యంగా 


కుట్రపన్ని తుండీర రాజ్యంలో అల్లకల్లోలం సృష్టించి, మనం 
రాజ్యపాలనా అర్హులం కాదని ప్రజలకూ వేంకటేశ్వరునికీ ఎరుక 


ర్‌ర్‌ 


తొండమానుడు: 


శీనివాస 


1 


తొండమానుడు : 


శ్రీనివాన 


తొండమానుడు: 
: నూరు దినములు గడిచినా ఆయన దర్శనం కాలేదుమీకు. అయినా 


శ్రీనివాస 


తొండమానుడు: 


శ్రీనివాస 


వరచడానికే ప్రయత్నం చేన్తున్నాడేమో! మననులోని గుట్ట 
మాధవునికైనా తెలియదు అంటారు కదా నాన్నగారూ! 

కాదు, కాదు నాయనా! వనుదాసు అంతటి ద్రోహనికి ఒడిగట్టడు. 
వాడి గుణ గణాలు పిన్నవయస్సు నుండీ నాకు బాగా తెలుసు. నా 
అన్న ఆకాశరాజు లాంటి స్వభావం కలవాడు వసుదాను. 


: నాన్నగారూ! రావణాసురుడు కూడా ఇలాగే తన సోదరుడు విభీషణుని 


నమ్మిచెడ్డాడు. 
కుమారా! నన్ను వేంకటేశ్వర సహస్రస్వర్ణ పుష్పార్చన చేయమంటావా? 
వద్దంటావా? 


* నాన్నగారూ! కోపపడకండి. వేంకటేశ్వరస్వామి మీద నాకూ అపార 


భక్తివిశ్వాసాలు ఉన్నాయి. ఆయన నామార్చన చేయడానికి స్వర్ణ పుష్పాలను 
చేయించే బాధ్యత ప్రథమం నుండి నా మీద స్వచ్చందంగా వేసుకున్నాను. 


అయితే 


పట్టువిడువలేదు నేను బొక్కసం వట్టిపోయినా దానంగొనూ, బుణంగానూ 
బంగారాన్ని తెచ్చి స్వర్ణపుష్పాలు చేయించాను. ఇప్పుడు నేను ఇరుగు 
పొరుగు దేశాల పైకి దండయాత్ర చేసి అయినా బంగారాన్ని నంపాదిస్తాను. 


కుమారా! శ్రీనివాసా! నేనేం చెప్పను! నేనేంచెప్పను? అమంగళం 
ప్రతిహతమగుగాక! 

నాన్నగారూ! మరేమనుకోనంటే నేనో విషయం చెపుతాను. 
స్వర్ణపుష్పాలతో అర్చన కంటే తామరపూలతో పూజచేస్తే ఏమిటి? 
బంగారం లేనప్పుడు, లేనివారు పూలతో చేయడం లేదా! మనకు 
బంగారం సమకూరినప్పుడు స్వర్ణపుష్పార్చన చేద్దాము. ప్రస్తుతానికి అలా 
చేయడమే మంచిదనిపిస్తోంది నాకు. మిమ్ము తర్వాత కలుస్తాము. 
(శ్రీనివానయువరాజు, సేనావతి నివ్యమింతుతు.) 


పాం మహా 


రర 


వ్‌ శ 5 రాంకవ క 
oe a పనో 
10వ రంగము 
(ఎకాంత మందిరంలో ఒంటరిగా అతడు విచ్చి వట్టిన వాడిలా మెలగుతుంటాడు 
తొండమానుడు.) 
తొండమానుడు : 


నమో గదాబ్బ శంఖ చక్ర నవ్యబాహువంకజా/ 
నమో కృపా కటాక్షలబ్ధ నాకరాజ్య వైభవా! 
నమ న్సమన్త లోకపాల నంప్రళస్త మానసా! 
నమో రమాధరాంగ నాధనాధ వేంకబేళ్ళరా! 


(కూచిరాజు ఎటజ్జన “నకలనీతి కథా విధానము” 


స్వామీ! ఇంకా నామీద దయ కలుగలేదా! ఎక్కడ ఉన్నా ఏవేళనైనా, 
ఏ స్థితిలో ఉన్నా నాకు దర్శన మిచ్చవాడివే! నాతో అరమరికలు లేకుండా 
మాటాడేవాడివే! మనం ఎదురె దురుగా కూచొని మామా ఆల్లుళ్ళలా కాకుండా 
ఆప్తమిత్రలులాగా ఎన్నిసార్లు సల్లాపాలాడుకోలేదు అవన్నీ మరచి పోయావా? 


నా అన్న ఆకాశరాజు స్వర్గోక వాసి అయిన పిమ్మట రాజధర్మం ప్రకారం 
నేను చోళ సామ్రాజ్య అధినేత కావలసిననాడు నీ మాటను త్రోసివేయకుండా 
వసుదాసుకు సగం రాజ్యం ఇచ్చానే! అదీ నీకు జ్ఞాపకం లేదా? 


నా సోదరుడు ఆకాశరాజు ఆనుంగు పట్టి పద్మావతీదేవిని నీవు చేపట్టిన 
నాడు, శుకబ్రహ్మాది మహర్షులు మీ కళ్యాణ మంటపమునకు వచ్చిననాడు 
అగస్త్య మహర్షి నీ మహిమాన్విత చరిత్ర అందరికీ తెలియజేశాడు. అప్పుడు 
నీవు కోరుకొన్న స్థలంలో ఏడుకొండల నడుమ, కీకారణ్య మధ్యాన, నీరాజసానికి 
భంగం కలుగని ఆవాస గృహాన్ని నీకు నిర్మించి ఇచ్చానే అవన్నీ గుర్తుకు రాలేదా 
నీకు స్వామీ! 


ర్‌/7 





ఈనాడు నీ కోసం, నీ అర్చన కోసం నా సమస్త సంపదనూ సమర్పించు 
కొంటున్నానే స్వామీ! ఇదిగో ఈ తుండీర రాజ్యాన్నీ నీకు ధారా దత్తం చేస్తాను. 
నాకు దర్శనం ఇవ్వు. ఒక్కసారి దర్వనమిస్తే చాలు శ్రీనివాసా! నాజన్మ 
ధన్యమవుతుంది. 


కుమ్మరి భీమన్న, పేదవాడయిన కుమ్మరి భీమన్న నీకు కూర్మిని కూర్చే 
పరమ భక్తుడయ్యాడా! నేను, తుండీర దేశమహారాజును నీ దృష్టిలో 
తృణప్రాయుడినయ్యానా! గడ్డిపోచకంటే హీనంగా కనబడుతున్నానా నీకు నేను. 


నాకుమారునికీ, సేనాపతికీ కుమ్మరి భీమన్న సేవకుని రూపంలో 
దర్శనమిచ్చావు. మాటాడావు. వాదించావు. ఎన్నో విధాలుగా వారిని కవ్వించావు. 
అయినా వారది గ్రహించలేక పోయారు. నీవే అలా చేస్తున్నావని తెలుసుకోలేక 
పోయారు. నీ లీలలు నేను అర్థంచేసుకో లేననుకున్నావా? 


ఒక పాపం తెలియక చేసిన పాపం, బహ్మహత్యా పాపం మమ్ము అంటు 
కొన్నప్పుడు ఆపాప పరిహారార్థం అర్థరాత్రి నీ నివాసానికి నేను వస్తే, నా మాట 
మన్నించి నీవు వేళకాని వేళ అనకుండా పాండవతీర్ణం రాలేగా? ఆ పాండవ 
తీర్థంలో బ్రాహ్మణుని భార్యా పిల్లల అస్థిపంజరాలను నీట ముంచుమని చెప్పి 
వారికి పునర్జీవం పోసి మాపాపాలను కడిగి వేయలేదా? అలా పాండవ తీర్థాన్ని 
అస్థితీర్థంగా చేసి ప్రసిద్ధం చేయలేదా స్వామీ! అలాంటి వాడివి నీవు ఈ నాడు 
నాకు నీముఖారవిందం చూపడానికి ఇచ్చగించడం లేదంటే ఏమనుకోవాలి. 
స్వామీ! శేష్రైలవాసా! 


ఒక శూద్రకుల సంజాతుడే ఈ.నాడు నీకు ఎక్కువయ్యాడా! అతడొక్కడే 
నీపట్ల ప్రేమాభిమానాలు కురిపించే వాడయ్యాడా! అతడి వద్ద నీవు సేవకుడిగా 
చేరావా? మట్టి తవ్వుతూ మట్టిని పిసుకుతూ, అంబలి తాగుతూ కుమ్మరి 
భీమన్న వద్ద దాసుడిగా బ్రతుకుతున్నావా? 
స్వామీ వేంకటాచలవాసా! చల్లటి నీరు తగులుతూనే ఎక్కడ నీచేతులు 
కందిపోతాయేమోనని మెత్తటి వస్త్రాలతో నేను నీ చేతులు తుడవడం మరచావా! 
58 


తిరుమలను ఎక్కేటప్పుడు నీ పాదా లెక్కడ. వడలిపోతాయేమోనని నీకాళ్ళ 
కింద పరుపులు పరిపించి నడిపించడం గుర్తు రాదానీకు! 


అయ్యా! గరుడాద్రి వాసా! వసుదాసుకూ నాకూ యుద్ధం జరిగి సంధి 
కుదిరాక నీవేమన్నావో ఒక్కసారిగుర్తు చేసుకో. “ఓ తొండమాన్‌ చక్రవర్తీ, 
ప్రాణంవదలడానికి సిద్ధ పడిన నాకూ, నీకుమార్తె పద్మావతికీ ఏమిస్తావు” అని 
అడిగితే నేనేం చేశానో గుర్తు చేసుకోవయ్యా! తుండీర రాజ్యంలో షోడషభాగం 
ఇవ్వడం న్యాయమని ముప్పయి రెండు గ్రామాలను మేము నీకు ధారాదత్తం 
చేయడంమరచిపోయావా? 


నీ వివాహం జరిగిపోయిన తర్వాత, నా 'సోదరడు ఆకాశరాజు మరణానంతరం 
నీవు నాతో ఏమన్నావో ఒక్కసారి గుర్తు తెచ్చుకో తిరుమలవాసా! గుర్తు లేకపోతే 
నేను చెపుతావిను. “ఆకాశరాజు జామాత పరగృహంలో నివాసమేర్చరచుకొన్నాడు. 
అనే అపకీర్తిని పొందడం బాగుంటుందా! నాకో గృహాన్ని కట్టించి ఇవ్వలేవా”. అని 
నీవు అన్నప్పుడు నేనేం చేశానో ఒక్కసారి మననంచేసుకో మహానుభావా! 


ఓ వృషాద్రి వాసా! శేషాచలం పై నీకో గృహం నిర్మించి ఇమ్మన్నావు. 
వరాహస్వామి అనుమతితో స్వామి పుష్కరిషికి దక్షిణ దిశలో నీ 'గృహంకోసం 
నివేశవస్థలం తెలిపావు. ఆ స్థలమెలాగుందో తెలీయదాసీకు! పాడుబడిన రాళ్ళు 
గోడలు, ముళ్ళకంపలతో నిండిఉంది. పూర్వమెప్పుడో అక్కడ చింత చెట్టు 
కింద పెద్దపుట్ట ఉండేదట. ద్రుమ కుఠారుడనే బోయదొర, వాటి చుట్టు 
కొండరాళ్ళతో గోడలు, పేర్పించాడట. వాటి మహిమ వల్ల, ఆ కోయవారు 
ఎన్నో శుభాలు పొందడంతో అలా చేశారట. అటువంటి స్థలాన్ని చదును చేసినాక 
నీవే మన్నావో గుర్తుచేసుకో శ్లేషగిరివాసా? 


“నా ఆలయం రెండు గోపురాలతో మూడు ప్రాకారాలతో ఏడు ద్వారాలతో, 
అత్యున్నతమైన ధ్వజస్తంభంతో ఉండేటట్టు నిర్మించి ఇమ్మన్నావు కదా! ఆ 
సంగతి ఆయినా నీమనస్సులో నిలచిఉందా ఏడు కొండలవాడా! అంతేనా 
వస్తగృహం, భూషణశాల, సువాసన ద్రవ్యశాల, మాలాగృహం, తైలశాల, 


59 


ఘృతశాల, భక్ష్యశాల, ఆస్థాన మండపం, యాగమంటపం, ధాన్యశాల, గోశాల 
మొదలైన వాటినెన్నింటినో బంగారు అలంకారాలతోనూ, తామమట్టాలతోనూ 
ఉండాలి” అని నీవన్నప్పుడు నేనేమన్నానో ఒకసారి అంటే ఒక్కసారి జ్ఞాపకం 
తెచ్చుకోవయ్యా అంజనాద్రి వాసా! 


నేను పూర్వ జన్మలో “అప్రాకృత పురుషుడైన నాకు నీవు పరమ భక్తుడిగా 
మెలగినావు అని చెప్పావు. ఆ సమయాన నీవు శ్రీ తీర్థాన్ని, భూతీర్థాన్ని నిర్మించావు. 
అని అన్నావు. స్వామి పుష్కరిణి సమీపంలో ఒక కూపాన్ని కూడా నేనేత్రవ్వించాను 
అని నా పూర్వజన్మ విశేషాలను తెలియ జేప్పావు! పాడుబడిన ఆకూపాన్ని శుద్ధి 
చేసి పెట్టమంటే శుద్ధిచేయించింది నేనుకాదా! 


ఓ వృషభాద్రినివాసా! నీ మాట నాకు వేదవాక్కు అది ఒక మహా ఆజ్ఞగా 
తలంచినానే! ఆసంగతి నీకు తెలియదా! 


రత్న ఖచిత సమోన్నత చతుర్ముక్త సముపేతవైన తేయ విభూషిత సువర్ణ 
కలిశసమేత విమానము నీకు నిర్మించి పెట్టింది ఎవరయ్యా. తిరుమలయ్యా! 


ఇంత చేసిన నేను నీకీ నాడు కంటికానడం లేదా! పరాయి వాడినయి 
పోయానా! ఒక శూద్రుడు, దౌర్భాగ్యుడూ కులాలుడైన భీమన్న నీకీ నాడు ఒక 
మహారాజులాగ కనబడుతున్నాడా? ఆ భీమన్నకు నీవు దాసుడివా! భేష్‌! చాలా 
బాగుందయ్యా శేషాచలపతీ! చూఢుమయ్యా! కంటకప్రాయమూ, గండశిలా. 
స్థావరమూ మహావృక్షాలూ, లోయలూ, ' కీకారణ్యం కలిగి ఉన్న కొండలను 
ఎక్కివచ్చి నీ దర్శనం చేసుకోవాలనుకున్న వారి కోసం మార్గమేర్సరచిందెవరో 
గుర్తుచేనుకోవయ్యా స్వామీ! యోజనాధిక దూరమైన మార్గాన్ని అసంఖ్యాక 
సోపానాలతో నిర్మించి సుగమం చేసిన వాడు ఈ తొండమాను చక్రవర్తి కాడా! 
ఈ దుర్గమారణ్యాల మధ్య కొండకోనల్లో తిరుమల యాత్రికుల కోసం 
సోపానాలతోపాటు విశ్రమించడానికి కూడా మార్గమధ్యంలో అవసరమైన చోట 
మంటపాలనూ, దావాం తీర్చుకోవడానికి వాపీ కూపాలను నిర్మించి 
ఇచ్చిందెవరయ్యా శేషగిరివాసా! నేను కాదా! అంటే ఈ తొండమాను సామ్రాట్టు 
కాధా! ... 

60. "౫ 


ఇంకా ఏమేమి చెప్ప మంటావు! వీటినన్నింటినీ నిర్మించి అగస్త్య మహర్షి 
ఆశ్రమంలో అతిధిగా ఉన్న' నిన్ను రంగరంగవైభవంగా వేద పాఠకులతో, 
వివిధవాద్య సంగీత బృందాలతో పద్మావతీ దేవీ సమేతంగా నిన్ను శేషాద్రిపై 
నిర్మించిన ఆలయానికి తోడ్కొని వచ్చి వదలిని వారివరనుకున్నావో 
మరచిపోయావా వేంకటేశా! 


ఇంత చేసినది నేను అనే మాట అయినా, నీకు ఏకోశాన అయినా, ఏ 
క్షణాన అయినా నీ మనస్సులో మెదలదా! నన్ను నీవు మరచిపోతే పోనీలే. ఆ 
ఆలయంలోకి ప్రవేశిస్తూ నీవేమన్నావో ఒక్కసారి మననం చేసుకోవయ్యా! ఈ 
ఆలయం నాకు ఆనందజనకమైంది కాన ఇది ఆనంద నిలయం అన్నావు. 
అప్పటి నుండి నీ గృహం ఆనందనిలయంగా ప్రసిద్ధమైంది స్వామీ 
వేంకటరమణా! ఆనందనిలయవాసా! అది నీకు ఆనందనిలయమే కానీ దానిని 
నిర్మించి ఇచ్చిన నాకు దుఃఖ భాజకమయ్యేటట్టు చేశావా? నీవక్కడ ఆనందంగా 
ఉన్నావు. ఇన్ని చేసిన నేను నీకొండ కింద యోజనాధిక దూరంలో నీ దర్శనం 
కోసం అలమటించి పోతున్నాను! ఇది నీకు న్యాయమా? నామీద దయ 
కలుగలేదా! కృప చూపవా? నీ దర్శన భాగ్యం కలిగించవా? నేనీ నాడు నీ 
కొండకు దొంగనయ్యానా? 


నీ దర్శన మివ్వకపోతే పోనీలే పోవయ్యా! ఇక చాలుగానీ! అడుగుతున్న 
కొద్దీ నీవు అందలమెక్కి కూర్చుంటున్నావు? 


ఆ భీమన్న నీకు ఆలయం నిర్మించాడా? మార్గమేర్పరచాడా? 
త్రాగేటందుకు ఇంత నీరు లభించే నుయ్యి త్రవ్వించాడా? అక్కడెక్కడో ఒక 
మారుమూల పల్లెలో పూరిపాకలో, పాత గోడలో ఒక చిన్న మట్టి గూటిలో 
నిన్నోచెక్క బొమ్మను చేసి ప్రతిష్టించుకొని, మట్టి పూలతో ఇంత పనుపూ,ఇంత 
కుంకుమా కాసింత గంధమూ పూసి పూజచేస్తే అతడే నీకంత అభిమాన 
పాత్రుడయ్యాడా? శహభాష్‌! భక్తవత్సలుడివికదా నీవు? ఆపద్బాంధవుడివికదా 
నీవు! నీకు నా సామ్రాజ్యాన్నే పణంగా' పెట్టి కొండకోనల్లో ఇన్నిన్ని కట్టడాలు 

రీ]. - 


నిర్మించి నిన్ను రాజవైభవాలతో తేల్చినందుకు నాకు ఈ నాడు తగిన ఫలితమే 
లభించిందయ్యా స్వామీ! తిరుమలేశా! 


దీనికంతటికీ కారణం ఆ భీమన్న. భీమన్న నీ పట్ల (ప్రేమనూఅభిమానాన్సీ, 
ఆరాధననూ, అర్బనలనూ ఎలా చూపుతున్నాడు? నీవా భీమన్న సేవలకు ఎలా 
లొంగిపోయావు? అదేమిటో నేను చూస్తాను స్వామీ! తత్‌క్షణమేనేనా భీమన్నను 
చూడాలి. అతని గొప్ప తనమేమిటో గ్రహించాలి. నీవా భీమన్నకు ఎందుకు, 
ఎలా సేవలు చేస్తున్నావో తెలుసుకోవాలి. 


ఊహూ. నేనెందుకు ఆ భీమన్నను చూడాలి? వాడెవడు? వాడి. 
బ్రతుకేపాటిది? ఒక మహారాజునైన నెను ఒక కుమ్మరిని వెదుక్కుంటూ పోవాలా? 
నా రాజ ప్రాకారం చెంతకైనా రాలేని ఒక కుమ్మరి భీమన్నను నేను పోయి 
చూడాలా? కాదు కాదు. వాడు... ఆ భీమన్న నా. చెంతకే రావాలి. నావద్దకు 
రావాలంటే అంత సులువనుకుంటున్నాడేమో! నాకోట వెలుపలసైనికులెందరో 
అప్రమత్తులై ఉంటారు. చీమను కూడా లోపలికి చారనివ్వరు. ఒకవేళ కోటగవిని 
దాటి వచ్చాడనుకో సైనిక స్థావరాలను దాటాలి. అదీ అధిగమించాడనుకో 
రాజమార్గాన నడవాలి. రాజమార్గాన మంత్రి సామంత సైన్యాధిపతుల గృహాలను 
దాటిలి. తర్వాత రాజాంతఃపురం చేరాలి. అందులో ఉండే నా ఏకాంత 
మందిరానికి రావాలి. ఇన్నింటిని దాటి వచ్చినా నా దర్శనం ఆకుమ్మరి భీమన్న 
చేసుకోగలడా? నాకిష్టమైతే దర్శనమిస్తా! అడిగి అనుజ్ఞతీసుకోనందుకు కుమ్మరి 
భీమన్నకు ఉరిశిక్ష విధిస్తా? ఆహ్హహ్తా 


జో 


(ఎడున్తూ వరుగులు తీయును.) 


టి 


ఇహం అహ. 


62 





11వ రంగము 


(అభినయ వూర్వాకమైన జానపద గీతం. యువతి, యువకుడు దరువువేసేవారూ. 
తొండమానుడు చిరిగిన వస్త్రాలతో నిలబడి ఉంటాడు). 


యువతి : 
తూరపు గాలికి తూగినే మల్లె జంబూ జవ నేరేడల్లో 
దక్షిణా గాలికీ దాగినేవల్లె 
ఉత్తరపు గాలికి ఊగినేమల్లె 
రాలిన వూలన్సీ రానులూ పోసిరీ 
కోసినా పూలనీ రానులూ పోసిరీ 
ఆ వూలను తీనుకు పోయి బేరానికి పెట్టారయ్యా 
వూలమ్మి ఎవరెవరి దగ్గరికి పోయి అడిగిందో వినూ 
ఎగువ తిరువతి నుండె ఓయంకటేశా జంబూజవ నేరేడల్లో 
వూలయ్యా యిరిమల్లె వూలు కొనరయ్య స 
ఒక యువకుడు : పూవులా వెలయేమి చెవృవేబాల 


యువతి : వూవుకు వుట్టెడు రతనాలు చాలు 
మొగ్గకు వదూము ముతియాలు చాలు 


యువకుడు : అట్టయితే ఆవూలు కొనలేము బాల 


యువతి (మిగిలిన దిగువ తిరువతిలోని గోవిందరాజుల స్వామి ॥అట్లయితే॥ 
యువకులు ఒక్కొక్కరుగా రాయబోటిలోని రాసరాయుడూ ల 
జవాబిస్తారు) కడప (ప్రాంతములోని వీరబల్లీలోని ఈళ్వరయ్యా ” 


కదిరిలో నెలకొన్న నర్సిమ్మ స్వామీ 
అందరూ ఒకటిగా : అట్టయితే ఆపూలు కొనలేము బాల 
.63 





' యువతి 


: నొగలపై కూర్చున్న అలిమేలు మంగా ॥జంబూజవనేరేడల్లో॥ 
బండి నిలిపింది అలిమేలు మంగా ష్‌ 


అవ్పటికవ్వుడు వెంకన్స యేం బేశాడయ్యా ॥జంబూజవనేరేడల్లో॥ 
కోటి నామాలయ్య కొండన్స' నగుబు ; 

వదివుట్ల రతనాలు, ముతియాలు పోని 
వూలన్సి తీసినే దండలల్లేనే ష్‌ 
వండు వెన్సెలలోన దండలు తీసి 
ముదిత కొవూన ముడిని మురినిపోయేనే ron 


99 


తొండమానుడు : (ఒంటరిగా...) రొయనీమ రాగాలు' నుండీ) 


ఒక్కోమల్లెపువ్వుకు పుట్టెడు రత్నాలు! ఒక్కో మొగ్గకు ఎదుము ముత్యాలు! 
ఎంత జాణ ఈ పడతి! ఆ పూలవెల ఎంత చెప్పింది? మొదట వెంకన్న కూడా 
కొనలేక పోయాడట. ఎందుకు? ఆ ధర చూచి జంకినాడు. గోవిందరాజస్వామిగాని, 
రాచరాయుడు గాని, ఈశ్వరుడు గానీ, ఖాద్రి నరసింహస్వామిగాని ఆపుష్పలావిక 
చెప్పిన వెలకు ఆమల్లెపూలు కొనలేకపోయారట. 

స్వచ్చమైన, మృదువైన, సువాసనాభరి తమైన మల్లెపూలను గానీ, మల్లె 
మొగ్గలను గానీ, ఇందరు-ఎంతో సంపదకలిగినవారు-పుష్పలావిక చెప్పిన 
ధరపెట్టి కొనలేకపోయారు. పోనీలే అనుకుందాం! 

మొదట వెంకన్న - ఆపూలు కొనలేము అనిచెప్పిన వెంకన్న తిరిగి 
కొన్నాడే!! అవీ ఎన్నెన్ని రత్నాలు, ముత్యాలు పోసి కొన్నాడు? పదిపుట్ల రత్నాలు, 
ఎదూము ముత్యాలు లెక్కన పోసి మల్లెపూలూ, మొగ్గలు కొన్నాడే వెంకన్న - 


ఆం. ఆ వేంకటేశ్వరుడు ఎందుకు. కొన్నాడు? ఆహాం! ఆ అలిమేలు మంగమ్మను 


చూచికొన్నాడు! అలిమేలు మంగమ్మ కోనం ఆపూలను దండలుగా కూర్చాడు. 
ఆపూలహారాలను ఆమె కొప్పన స్వయంగా ముడిచాడు? ఎప్పుడు? 
పండువెన్నెలలొన! పూలూ స్వచ్చమై శ్వేత వర్ణం కలవే! వెన్నెలా! ఆహాదకరమైన 


64 


తెల్లని వెన్నెలలోని ఆ తల్లి అలిమేలు మంగమ్మ అంటే శ్రీదేవి కొప్పులో 
శ్రీనివాసుడు ముడిచాడు. ' 


శ్రీదేవి - సిరుల దేవేరి తన వక్షస్థలాన అపురూపంగా పెట్టుకొన్న 
శ్రీనివాసునికి పదిపుట్ల రత్నాలు, ముత్యాలు ఏపాటి? స్వామీ! శ్రీనివాసా! 
సిరిసంపదలు నీ వెన్నంటే ఉన్నప్పుడు నీవు ధనానికి, రాజ వైభవాలకూ 
లొంగుతావా? నేను అమాయకుడియ్యాను. అందుకే నిన్ను బంగారు పూలతో 
పూజచేసి మెప్పించాలనుకొన్నాను. 


నేను చేసిన అపరాధం చిన్నదిగా భావించాను. బ్రాహ్మణహత్యా దోషం ' 


పోగొట్టుకోవాలనే ఆత్రంతో అర్థరాత్రి, అపరాత్రి అనకుండా నీ ఏకాంతానికి 
భంగం కలిగించాను. అదీ శ్రీదేవి సాన్నిహిత్యంలో నీవు ఉండగా... ఎంతటి 
అపరాధం నాది స్వామోా! 


రత్నాలు, ముత్యాలు పోసి శ్రీదేవిని సతోషపరచడానికి మల్లెపూలను 
కొందామనుకొన్నావు. అందుకోసం పదిపుట్ల రత్నాలూ, ముత్యాలూ నీకు 
ఏమాత్రం లెక్కలోకి రాలేదు. ఆతల్లి నంతోషమే నీకు అన్నింటికంటే 
ప్రధానమైంది దేవా! 


ఆ విషయం నేను గ్రహించలేకపోయాను. ఆ దినం... ఆ అర్థరాత్రి నేను 
మో ఏకాంత మందిరానికి రావడంతో ఆతల్లి శ్రీదేవి ఆక్షణాన ఎంత 
చిన్నబుచ్చుకొన్నదో! సంక్షుభిత మనస్కుడనై ఉన్న నేను గుర్తించ లేకపోయాను. 

ఇప్పుడర్థమౌతోంది వేంకటేశా! నేను చాలా పెద్ద తప్పు చేశాను. అంతేకాదు. 


ఒక విధంగా అహంకారంతో మో దంపతులపట్ల నేను వ్యవహరించిన తీరు 
తలచుకొంటే... అయ్యో! స్వామి! నేనెంత దుర్మార్గుడిని! 


అంతేనా! బంగారంతో నిన్ను ప్రసన్నుడిని చేసుకోవాలను కొన్నాను. నేనో 
మహారాజును కదా అనే అహంకారంతో మెలగుతూ నిన్ను అర్చించాను. ఓహ్‌! 
చిత్తశుద్ధి లేని పూజ చేసి నిన్ను మెప్పించాలనుకొన్నాను. 
రర 


న 


అయినా భగవాన్‌ శ్రీవేంకటేశా! ఎన్నో జన్మలుగా నీకు భక్తుడనైన నాకు 
అపూర్వజన్మ సుకృత ఫలం వల్లనే నీతో బంధుత్వం పొందాను. నీతో కలసిమెలసి 
తిరిగాను. దానితో అహంకారాన్ని పెంచుకున్నాను. ఫలితాన్ని అనుభవిస్తున్నాను 
శ్రీనివాసా! అందుకే రాజాంతఃపురం వదలి పిచ్చిపట్టిన వాడిలా దేశమంతా 
తిరిగాను. 


. ఇప్పుడు ఈపుష్పలావిక పాడిన పాటను వినగానే నాకు జ్ఞానోదయమయింది. 

ఈ జానపదుల కున్నంత భక్తి తత్పరతలు నాలో లేక పోయాయి అని 
గ్రహిస్తున్నాను. 

బాను! కుమ్మరి భీమన్నా ఒక జానపదుడే. అతడు మనస్సునిండా నిన్నే 
నింపుకొని నీవు తప్ప ఇతఃపరంబెరుగక నిన్ను సర్వవేళలా, సర్వావస్థల్లోనూ 
తలచుకొంటూ, కొలుచుకొంటూ ఉన్నాడని పిస్తోంది. 

కుమ్మరి భీమన్న అమాయక, అకుంఠిత భక్తితో నీహృదయాన్ని 
దోచుకొన్నాడు. భగవాన్‌ వేంకటేశా! 


ఇక నేనా! అదంతా ఎందుకులే స్వామా!.... 


భీమన్నా! నీ హృదయం, నీభక్తి ఎంత ఉన్నతమైందో నాకర్థమయిందయ్యా! 
'నీభక్తి శ్రద్దలతో ఏడుకొండలవాడినే నీయింటిలో పెట్టుకొన్నావు నీకే పనులు 
చేసిపెట్టేటట్టు చేసుకొన్నావు. 

భీమన్నా! నీవు మహాభక్తుడివి. నీదర్శనం చేసుకొన్న తర్వాతనే నాకు 
ఆభగవంతుని దర్శనం లభిస్తుందని నాహృదయం చెబుతోంది. 


స్వామీ! వేంకటేశా! ఇదిగో నేనిప్పుడే కుర్వపల్లెకు పోయి, మహాభక్తుడయిన 
కుమ్మరి భీమన్నను దర్శించుకుంటాను.......(ముందుకు అడుగులు వేయును). 


హం అన. 


66 











జ 
AY. Orc 


స 
ల్ల; న్‌ లగ గ 
3 సంచ nn 14 ష్‌ bgt క త pen యడ 
ST Hl rr Cort TOR 
EEE mre BR బ్‌ ల Sinden 


(కుమ్మరి భీమన్న గుడిసె. నన్ఫటి వెలుగు రేకలు లోపలికి ప్రనరిన్తూ ఉంటాయి. 
గుడిసెలోపల తలువుకు ఎదురుగా ఎడమవైవున గోడలోని దీగూడులో చందనవు- కొయ్య 
బొమ్మ వేంకటేళ్చురుడు. దీగూడుకు ముందు అడ్డంగా ఒక చెక్క. చెక్కమోద పూజాసామాగ్ర, 
మట్టిబుడుగులు రెండు మూడు కొయ్యపీటపై భీమన్న ధోవతీ నడుముకు తుండుగుడ్డ కట్టుకొని 
ఉంటాడు. తమాలిని ఉతికిన ముతక చీరలో ఉంటుంది కానీ - రవిక ఉండదు. చీర 
చెరగుతో వక్షస్థలాన్ని కవ్పుకొని 'ఉంటుంది). 


భీమన్న  : తమాలినీ! మట్టి పూలనూ తులసీ దళాలను తీసుకురా! (తెస్తుంది) 
ఒక్కటికూడా విరిగిపోలేదుకదా! 

తమాలిని : లేదు స్వామి! మట్టిపూలకు, తెమ్మగా ఉన్నప్పుడే ఆకురసం పూయడం 
వల్ల జిగురుతో అతికినట్టు గట్టిగా ఉన్నాయి. బంగారంతో చేసిన 
పూలలాగ మెరిసిపోతున్నాయి కూడా. 


భీమన్న ; స్వామివారిని బంగారు పూలతో పూజచేసే భాగ్యం మనకు లేదు. కానీ 
స్వామివారిని పూజించకుండా ఉండలేముకదా! మనవృత్తి మట్టి 
వస్తువులు చేయడం కాబట్టి మన వృత్తి ధర్మం ప్రకారమే వేంకటేశ్వరస్వామిని 
మట్టిపూలతో వూజిన్తున్నాముకదా తమాలినీ! అదే స్వామి వారికీ 
నంతోషదాయకం. తమాలినీ! చేసే పూజ హృదయాన్ని అర్పిస్తూ 
చేయాలికానీ, నివేదించే పదార్థాలు అంతముఖ్యం కాదు. 

తమాలిని : కొండంత దేవరకు గోరంత పత్రి. 


భీమన్న  : అంతే తమాలినీ! స్వామి వారు నాకు కలలో కనిపించి, తగిన మార్గాన్నే 
చూపాడు. చందనపు కొయ్య బొమ్మలో తనరూపాన్ని నెలకొల్పి మనకు 
ఇచ్చాడు. మనం అర్చన చేయవలసిన విధానాన్ని సూచించాడు. 


తమాలిని : జెను స్వామీ! ఆదినం తెల్లవారు జామున స్వామి® వారు మోకు 
కలలోకనబడట మేమిటి, వాన జల్లుల మధ్య ఉరుములు 
మెరుపులుతో పిడుగు పడటమేమిటి, స్వామి విగ్రహం మనయింటి 
గోడలో వెలయడమేమిటి నాకైతే అదంతా. ఇప్పటికీ ఆశ్చర్యకరంగా 
అనిపిస్తూ ఉంది. అవన్నీ వేంకటేశ్వర స్వామి వారి లీలలే. 


67 





కుమ్మరి అట్లీ 


భీమన్న 


తమాలిని 
భీమన్న 


తమాలిని 


భీమన్న 


తమాలిని 
భీమన్న 


తమాలిని 


భీమన్న 


: ఆనాటి సంఘటనలు తలచుకుంటూ ఉంటే నాకు ఈక్షణాన కూడా 


ఒళ్ళు అమితానందంతో గగుర్పొడుస్తూ ఉంది తమాలినీ! 


: నాకూ అలాగే ఉంది స్వామా! 
వ నేను స్వయంగా స్వప్పంలో కన్న స్వామివారి రూపం అతి సుందరమైనది 


తమాలినీ! 


* స్వామి వారి సౌందర్యం గురించి పెద్దలు పండితులూ పరమ భక్తులూ 


ఎలా స్తుతించారో ఒకసారి వివరించండి స్వామా! 


* శ్రీవేంకటేశం అతిసుందర మోహనాంగం 


శ్రీభూమి కాంతం అరవింద దళాయ తాక్షం 
'ప్రాణప్రియం ప్రవిలసత్‌ కరుణాంబురాశిం 
బ్రహ్మేశవంద్యం అనిశం వరదం భజామి! 


* స్వామి వారి రూపం బ్రహ్మాదుల చేతకూడా కొనియాడబడింది. 
; స్వామి వారి దివ్య మంగళ మనోహర రూపం కలలో కాంచాను. 


ధన్యుడనయ్యాను. 


* అయితే స్వామో! శ్రీ శీ నివానుడు వెలసి ఉన్న కొ కొండ ఎలాంటిదని చెప్పారు 


మనపెద్దలు! 


: సర్వపాపాని వేం ప్రాహుః 


కటస్తద్దాహ ఉచ్యతే 

తస్మాత్‌ వేంకట శెలోయం 

లోకే విఖ్యాత కీర్తిమాన్‌ 

అంటే సర్వ పాపాలనూ దహించి వేసే వేంకటాద్రి లోకంలో ఎంతో 


ప్రశస్తి చెందినది అని అర్థం. 


తమాలిని 


వేంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన 

వేంకటేశ నమో దేవో నభూతో నభవిష్యతి 

.వేంకటాద్రితో సమానమైనది బ్రహ్యాండంలో ఎక్కడాలేదు. 
వేంకటేశ్వరుని వంటి దేవుడు లేడు ఒక ఉండడు. 


: ఎంత బాగా చెప్పారెవరో! వేంకటాద్రి వంటిది పలల ఎక్కడుంటుంది. 


వేంకటేశుని వంటి దేవుడు ఎక్కడా లేడు ఉండబోడు. ' 
68 


భీమన్న 


తమాలిని 
భీమన్న 


తమాలిని 
భీమన్న 


భీమన్న 


తమాలిని 


భీమన్న 


: ఈమాట దేవతలు, మహర్షులు ఏనాడో చెప్పారు. చూడు తమాలినీ! 


నరార్యోదయ నమయానికిముందుగా వేంకటాద్రిని ఎవరు 
స్మరించుకొంటారో వారు, గంగనుండి సేతువు వరకూ వేయిసార్లు 


. యాత్ర చేసినంత పుణ్యాన్ని మూటగట్టు కుంటారు అని మనపెద్దలు 


అనుభవంతో చెప్పారు. 


: ఏడు కొండల వాడా! వేంకటాద్రివాసా! శ్రీవేంకటేశా! 
: ఆం... తమాలినీ! స్వామి వారి పూజకు వేళ అయింది. పూజా సామగ్రి 


అంతా సిద్ధంగా ఉందొ? 


ఏ సిద్ధం చేసి పెట్టాను స్వామి! అవన్నీ స్వామి వారి విగ్రహం ముందే 


పెట్టాను చూడండి. 


: (తనకు తెలిసిన పద్ధతిలో పూజించసాగాడు. తమాలిని మట్టిపూలను 


తీసి ఒక్కటొక్కటే భీమన్నకు అందిస్తూ ఉంటుంది.) 


; ఓం శ్రీవేంకటేశాయ నమః 


ఓం శ్రీనివాసాయ నమః 
ఓం లక్ష్మీపతయే నమః 

ఓం పరాత్పరాయ నమః 
ఓం పర స్మ బ్రహ్మణే నమః 
ఓం శ్రీ విభవే నమః 

ఓం జగదీశ్వరాయ నమః 


2: స్వామా! మనమందరం దేవతలను నూట ఎనిమిది నామాలతోనో, 


వేయినామాలతోనో పూజిస్తామే ఆపేర్లు చూచామంటే ఒకే అర్థం వచ్చే 
పదాలే ఉంటాయి వానిని పదేపదే మననం చేసుకోవలసిన అవసరం ఎందుకు 
వచ్చింది. ఈ సందేహం నాకు చాలాకాలంగా ఉన్నా అడగలేక పోయాను. 


; తమాలినీ! తిరుమల యాత్రికులు మనయింటికి వస్తూనే ఉంటారు కదా! 


నీవు వారిచ్చిన సంబారాలతోనే వారికి వండి పెడుతూ ఉంటావుగా. అప్పుడు 
వారుమాటాడే మాటలను విని నేను తెలుసుకొన్నది చెపుతాను. 


69 


తమాలిని 


భీమన్న 


తమాలిని 
భీమన్న 


తమాలిని 


భీమన్న 


తమాలిని 
భీమన్న 


తమాలిని 


భీమన్న 


; నేనా సమయాలలో పని తొందరలలో ఉండి వారి మాటలు సరిగ్గా 


ఆలకించలేకపోయాను. చెప్పండి. 


: మనసు చంచలమైనది అవటంతో ప కార్యం మోదా తొందరగా 


నిమగ్నం కాదు. అలాగే ఒక పట్టాన దేవుని మీదా నిమగ్నం కాదు, 
ఎకాగ్రతా కుదరదు. అందువల్ల తరచూ ధ్యాన భంగం జరుగుతూ 
ఉంటుంది మానసికంగా 'జరిగేదిది. దేవుని రూపం మనమనస్సుల్లో 
స్థిరంగా నిలవాలంటే ఆయన పేరును పదేపదే మననం చేసుకోవాలి. 
ఒకే పేరును' వివిధాలుగా మననం చేసుకోవడం వల్ల ఆరూపం మీదే 
ఎకాగ్రత కలుగుతుంది, ధ్యానం నిలుస్తుంది. 


: బిడ్డలు తల్లిని పదే పదే అమ్మా! అమ్మా! అని కలవరించినట్లన్న మాట. 
* ఊం దూడకూడా తల్లి గోవు చుట్టూ తిరుగుతూ అంబా అంటూ, 


తల్లిని స్పర్శిస్తూ ఉంటుంది కదా!. 


* అందుకే నన్నమాట దేవుడిని ఒకే అర్థం ' ఉన్నా వేల నామాలతో రక 


రకాలుగా పిలుస్తూ ఉన్నట్టు పలకడమన్న మాట.. 


2 కొందరు నూట ఎనిమిది సార్లు జపిస్తే అది 'చాలవని వేయిసార్లు 


నామజపం చేస్తారు. అది వారి వారి మానసిక దృఢత్వాన్ని బట్టి, దేవునిలో 
మమైక్యం కావాలనే వాంఛను బట్టి ఉంటుంది. అందుకే పెద్దలు 
రెండు పద్ధతులనూ అంగీకరించారు. అష్టోత్తర శతనామావళి అనీ, 
సహస్రనామావళి అని నిర్ణయించారు. అప్పటికీ ఏకాగ్రత కుదరకపోతే 
అది వారి చపల చిత్తం అనుకోవలసిందే. 


: మరి శతనామావళి స్తోత్రం అంటూ ఉంటారే.... 
: అష్టోత్తర శతనామ స్తోత్రమ్‌, సహస్ర నామస్తోత్రం ఆయా పేర్లతో 


స్తుతించడమే తమాలినీ! 


ఏ స్వామీ! మోరు కూడా వేంకటేశ్వర సామి వారల మీద స్తోత్రాలు రచించారే! 


అవి అన్నీ స్తోత్రాలులాగే ఉంటాయా ప్రత్యేకత ఏమన్నా ఉందా! 


ఏ ఉంది తమాలినీ! విశ్వంలోని విశిష్ట వన్తువులు స్వామి వారి 


శరీరాంగములుగా వర్ణించాను. ఇలా స్తుతించిన వారు ఇంతకు పూర్వం 
నాకు తెలిసినంతవరకు లేరు. 


70 


తమాలిని 
భీమన్న 


తమాలిని 


భీమన్న 


* ఓహో! వానిని ఒకసారి వినిపించండి. 
: అవి వినిపించే ముందు ఒక మాట తమాలినీ! అహరహమూ 


శ్రీవేంకటేశ్వర స్వామి నామనను నిండా కదలాడుతూ ఉంటారు. 
ఆయన లేనిదే నేను లేను అని అనిపిస్తూ ఉంటుంది నాకు. నేనే నేమిటి 
ఈ అఖిల ప్రపంచంలో ఆయన లేనిదేదీ. లేదు. నాకు శ్రీనివాసుని 
కృపా కటాక్షాలవల్ల వినూత్నమైన భావజాలం నాహృదయంలో ప్రవేశించి 
ఈవిధంగా నా నోట పలికించింది తమాలినీ! విను! 


స్వామి వైకుంఠమే నీ నివానమయ్యె! 

పాల్కడలి వుత్రి లక్ష్మీ నీవట్ట మహిషి 

నష్ట నీనాఖి నుండియే జననమ్మొందె. 

నే కులాలుడ నీవూజ నెటుల సేతు! 
పావవోరిఖీ గంగ నీపాదజనిత 

_ వేయి పడగల ఫణి శయ్య యాయెగీకు 

వైనతేయుడేయాయె నీ వాహనమ్ము 
నేకులాలుడ నీవూజనెటుల సేతు! 


తారహారము నీదు దంతములు కావె 
మెజువు మండల మాయె నీమేనికాంతి 
చంద్ర నూర్యులమరిరి నీచక్షువులుగ 
నేకులాలుడ నీవూజనెటుల చేతు! 


* చాలా బాగుంది స్వామి! మిమ్మల్ని మోరు స్వామికి పరిచయం 


చేసుకుంటూ - స్వామి వారి గొప్పదనాన్నీ, విశ్వంలోని ప్రధానమైన 
వానిని స్వామి వారి శరీరంగాలతో పోల్చి విశిష్ట రీతిలో ప్రస్తుతించారు. 


: స్వామి వారు ....... (అనబోతున్నంతలో బయటినుండి.. ) 


గ్రామనుడ్‌కవి [060 : భీమన్నా! ఓ భీమన్నా! రా! బయటికి రా! తొందరగా రా! ఎవరో శోషవచ్చి 


నీయింటి ముందు పడి ఉన్నాడు. చూడు. అతడు నీపేరే 
పలవరిస్తున్నాడు. 


(భీమన్న ఇంటిలోపలి నుండి బయటికి వచ్చును) 


హూం అర్హా. 


71 





13వ రంగము 


(ఖీమన్సు తన యింటి గుమ్మం ముందుకు వస్తాడు. చింకిపాతలతో మట్టి గొట్టుకు 
పోయి ఉన్సు ఒక వ్యక్తి గుమ్మం ముందు వడి ఉంటాడు... అతనిని చూన్తూ.../ 


భీమన్న : భగవాన్‌! వేంకటేశా! .... తమాలినీ! ఈయనెవరో తెలివి తప్పిపోయి 
మనింటి ముందు పడ్డాడు! చెంబుతో నీళ్ళు తీసుకురా! 


(తమాలిని నీరు తెచ్చును. భీమన్న ఆవ్యక్తి మోద నీరు చల్లును  కాస్ఫేవటికి 
భీమన్స నీరు త్రాగిస్తాడు. అతడు కోలుకోగానే...) 


ఎవరు స్వామి మిరు! ఇక్కడికి ఎలా వచ్చారు? ఏడుకొండలస్వామి 
వారి దర్శనం కోసం కాలినడకన యాత్ర చేస్తూ వచ్చారా? ఒంటరిగా వచ్చారా?... 
ఏమడిగినా ఉలకరూ పలకరేం? 


(ఆవ్యక్తి విచ్చి చూవులు బూన్తుంటాడు. భీమన్స భుజాల మీద చేతులు వేయగానే 
ఉలిక్కివడుతొడు. దిక్కులు చూన్తూ....) 


అతడు : ఇది కుర్వ గ్రామమేనా? 
తమాలిని : బెను. కుర్వగ్రామమే యిది. 


అతడు : అయితే శ్రీవేంకటేశ్వరస్వామి వారి పరమ భక్తుడు భీమన్న ఈ పల్లెలోనే 
కదా నివాసముండేది? 


భీమన్న : స్వామివారి పరమ భక్తుడవునో కాదో కానీ కుమ్మరి భీమన్న అనే వాడీ 
పల్లెలోనే ఉన్నాడు. 


అతడు ; అతడే! కులాలుడయిన ఆభీమన్నను గురించే... నేనడిగేది. 
భీమన్న _: మో కతనితో పనేమిటి స్వామి! అతని గురించి ఎందుకడుగుతున్నారు? 


అతడు : భీమన్న తిరుమల వానునికి ప్రియమైన భక్తుడు. సర్వలోకాలూ, 
ఆరాధించే శ్రీనివానునే మెప్పించిన 'ఘానుడాతడు. నేనా భీమన్న 
72 








భీమన్న 


అతడు 


భీమన్న 
అతడు 


అతడు 


భీమన్న 


అతడు 


దగ్గరికిపోయి అతని పాదాలకు నమస్కరించాలి. తొందరగా చెప్పండి. 


అతని యిల్లేదో చూపించండి. 


కుండలు చేసి అమ్ముకొని జీవనం గడిపే ఒక పేదకుమ్మరి పాదాలకు 


మోరు నమస్కరించడమా? చాలా విడ్డూరంగా మాట్లాడుతున్నావు! 
నీవెవరవో చెప్పుముందు. 


దయచేసి నాకు ఆ భీమన్న ఇల్లేదో చూపించు ముందు. ఆ తర్వాత 
చెపుతాను. 


: నేనే కుమ్మరి భీమన్నను, నీవున్నది నాయింటిముందే. 


(భీమన్న కాళ్ళు తాకుతాడు. భీమన్న వారిస్తూ వెనుకకు జరిగి) అయ్యో! 
అయ్యయ్యో! మీరు నాకంటె పెద్దవారుగా ఉన్నారు. పెద్దవారు పిన్నవారి 
కాళ్ళు పట్టుకోవచ్చా! నీవెవరివో ఇప్పటికయినా చెప్పవా? 


: నేనెవరినైతే నేమి? శ్రీవేంకటేశ్వరస్వామి పరమ భక్తుడివి నీవు. ఆయన 


(పేమాభిమానాలను అపారంగా పాందినవాడివి. నీపాద రేణువు 
నాశిరస్సును తాకితే చాలు నాకు పాపప్రక్షాళన జరుగుతుంది. అప్పుడే 
స్వామివారి కృపా దృష్టి నాపై జడుతుంది. 


అయ్యా! నేనూ , వాభార్య ఒక చిన్నగుడిసెలో స్వామివారిని 
వ్రతిషించుకొని వూజ చేనుకొంటున్నాము. వేము సాధారణ 
మనుషులకంటే క్రింది వారమే. కోటాను కోట్ల ప్రజలూ, ముక్కోటి 
దేవతలూ శ్రీనివానుని కొలుస్తూ ఉంటారు. వారిలో నేనేపాటి? 
మహాసముద్రంలో నీటి బిందువుతో సమానుజణ్జికూడా కాను. నన్ను, 
అలాంటి నన్ను, శ్రీవేంకటేశ్వరస్వామి వరమభక్తుడనీ, ఆయన 
గ్రేమాభిమానాలు అపారంగా పాందిన వాడనని ఎలా భావిస్తున్నారు" 





: నీ భక్తి మహత్ము ఏమిటో నీకు తెలియదు భీమన్న! స్వామి వారే నీకు 


దాసుడై సేవలు. చేస్తున్నాడు. 
73 


భీమన్న 


అతడు 


భీమన్న 


అతడు. 


భీమన్న 


అతడు 


భీమన్న 


తమాలీని 


అతడు 


భీమన్న 


స్వామి వారు నాకు దాసుడా? నీకు పిచ్చి పట్టింది. 


నీవు అమాయకుడివి భీమన్నా! శ్రీనివాసుని పూజించుకోవడం, జీవనం 
కోసం కుండలు చేసుకోవడం తప్ప నీకేమో తెలియదు. 


అయ్యా! నీవు చెప్పే దేమిటో నాకర్థం కావడం లేదు. స్వామి వారి 
పాదరేణువు కూడా సోకనంత దూరంలో ఉన్న నన్ను చూచి నీకు 
ఎగతాళిగా ఉందా? మాటవరుసకైనా ఇలాంటి మాట అనడం మహాపాపం. 


భీమన్నా! భక్తికి తోడు వినయ విధేయతులు కూడా పూవుకుతావి 
అబ్బినట్లు నీలో నిండుగా అమరి ఉన్నాయి. 


తమాలినీ! ఎండన పడి వచ్చినట్టున్నాడీయన. ప్రకోపించిందేమో! 
ఎమెమౌో పవలవరిన్తున్నాడు. (అతడివైవు తిరిగి) లేవగలరా? 
ఇంటిముందున్న అరుగుమోద కాస్సేపు కూర్చొందురుగాని! లేకపోతే 
నన్ను లేపమంటారా! 


(లేవబోతూ తూలుతాడు. భీమన్న పట్టుకొని అరుగుపై కూర్చోబెడు తాడు) 
భీమన్నా! నీ స్పర్శతో నాలో నూతన శక్తి వచ్చి చేరినట్లయింది. నా 
కిక్కడే ఉండిపోవాలని కూడా అనిపిస్తోంది. 


* స్వామీ! మోకు ఉండాలనిపించి నన్నాళ్ళు ఉండండి. మాతోపాటు 


వేంకటేశ్వరస్వామిని కొలుచుకొంటూ ఉండవచ్చు. మోరేమీ పని 
చేయనక్కర లేదు. 


ఇంతవయసులో నీవేం పనిచేయనక్కలేదు. మాతోపాటు కలిసి ఉండు. 
మాకో పెద్దదిక్కుగా మంచి చెడ్డలు చెపుతూ ఉండు చాలు. 


: మో యిద్దరి అభిమానాలకు తట్టుకోలేకుండా ఉన్నాను. మాధవుని 


పట్ల మికున్న అభిమానం మానవుల పట్ల కూడా చూపుతున్నారు 
మోదంపతులు.. 


: అంత పెద్దమాటలు ఎందుకు సామా! ఇంతకూ మోరెవరో ఇంతవరూ 


చెప్పనేలేదు. 
74 





అతడు 
భీమన్న 
తమాలిని 


అతడు 


తమాలిని 
ఆతడు 


తమాలిని 


అతడు 
భీమన్న 
అతడు 
భీమన్న 


తమాలిని 
అతడు 
భీమన్న 
తమాలిని 


: నేనెవరో చెప్పగానే యింతటి అభిమానం నాపై చూపిస్తారా? 


అదేమిటి స్వామీ! మోరెవరయినా దానితో మా కవసరంలేదు. 


; ఏడుకొండల స్వామి తర్వాతే ఎవరైనా మాకు. అయితే మేము 


మనుషులందరూ ఒకటే అని అనుకుంటాము. 


: అవునుతల్లీ! మాధవుని పైభక్తీ, మానవులపై శద్దా చూపే గొప్పదంపతులు 


మోరు. 


: ఇంతకూ నీవెవరో చెప్పకూడ దనుకున్నావా? 
: చెప్పకూడదని కాదు తల్లీ! చెప్పడానికి బిడియం, అభిమానం అడ్డు 


వస్తున్నాయి. 


: అయితే ఇప్పుడు చెప్పవద్దులే. నీకిష్టమొచ్చినప్పుడు చెఫ్పాలను కుంటే 


చెప్పు. 


: ఇప్పుడే చెపుతానమ్మా! నేను తొండమానుడిని 

ఏ: ఏ ఊరుమిది? 

: తొండమానుడు అనే పేరు నీవెప్పుడూ వినలేదా? 

: విన్నాను స్వామి! అయితే ఆయన ఈ దేశం అంటే తుండీరమండలాన్ని 


పరిపాలించే వారు, తొండమాను చక్రవర్తి. 


: చక్రవర్తి పేరుతో ఉన్న నీవు ఎక్కడి నుండి వచ్చావు? 

: (నవ్వుచు) మీరెంత అమాయకులు. నేనే ఆ చక్రవర్తి తొండమానుడిని. 
: తొండమాను చక్రవర్తే ఈ పేదవానిని వెతుక్కుంటూ వచ్చారా! 

: దుమ్ముకొట్టుకు పోయిన దుస్తులతో, మురికి పట్టిన దేహంతో యిలా 


ఒక అనాధలా ఈ దేశ చక్రవర్తి మాగుడిసెకు రావడం ఎంత ఆశ్చర్యం! 
ఇది నిజమేనా! 
75 


తొండమానుడు : 


భీమన్న 


తొండమానుడు : 


భీమన్న 


తొండమానుడు : 


తమాలిని 


తొండమానుడు : 


భీమన్న 


నిజమేనమ్మా! 


మహారాజా! మో రాజభటులేరీ! మో పరివారమేదీ! ఒంటరిగా వచ్చారా! 
వస్తే ఇలా భిక్షగాడిలా వచ్చి మాయింటి ముందు పడిపోవడమేమిటి! 
మేమిచ్చిన నీరు త్రాగడమేమిటీ! నాకేమో అర్థం కావడం లేదు ప్రభూ! 


భీమన్నా! అదంతా దైవలీల! ఆశ్రీనివాసుని లీల! నేను నారాజవైభవాలను 
వదలివేశాను. నాకెలాంటి పరీవారమూ లేదు. నేనిప్పుడు ఒంటరి వాడిని. 
నేను చక్రవర్తిని కాను. వేంకటేశ్వరుడే నాకు మార్గదర్శి. స్వామి వారు 
చూపిన దారివెంటే నేను నడుస్తాను. స్వామి వారి పరమ భక్తులయిన 
మోరే నాకు గురువులు. 


మహారాజా! సర్వసంగ పరిత్యాగులయ్యారా! 


ఒక విధంగా అంతే భీమన్నా! సర్వసంగ పరిత్యాగులు తిండి నిద్ర 
సుఖాల నెరుగరుకదా! నేనూ వాటిని గురించి ఆలోచించడం మరిచాను. 
నాకిప్పుడు శ్రీనివాసుడూ, స్వామివారి ప్రియభక్తులైన మీరూ మోక్ష 
ప్రదాతలు! 


: మహారాజా! మేము అనుచితంగా ప్రవర్తించి ఉంటే మన్నించండి. మో 


మాటలను బట్టి మోరు మాతో కలసిపోయి ఏడుకొండల స్వామిని 
తలుచు కుంటామన్నారు. మాకంతకంటే కావలసిందేముంది? 


అమ్మా నాకు ఆకలి అవుతోంది. నేను భోంచేసి ఎన్నిదినాలైందో కూడా 
గుర్తు లేదు. 


* ఇంటిలోనికి పోదాం పదండి. (లోపలికి పోదురు) 


ఇల అమా 


76 


భీమన్న 


తొండమానుడు : 


తమాల్‌ని 


తొండమానుడు : 


తమాలిని 


తొండమానుడు : 


భీమన్న 
తమాలిని 


భీమన్న 


తొండమానుడు : 


భీమన్న 


తొండమానుడు : 


14వ రంగం 


(భీమన్సు ఇంటి లోపలి భాగం) 


: తమాలినీ! మహారాజులు తినడానికేమైనా తీసుకురా! 


భీమన్నా! నేను మీతోపాటు ఉండేవాడిని. కాబట్టి నన్ను మీలో ఒకడిగానే 
భావించండి. ఇకనుండి నన్ను “మహారాజా' అని పిలిచి మీ నుండి 
దూరం చేయకండి. నిజానికి నేను భక్తి తత్సరతలో మీకంటే అధముణ్లి.. 
సరే. మీకు బాధకలిగస్తే మన్నించండి. 


(భీమన్సు వైవు చూన్తూ స్వామీ ఈరోజు మనము చేసుకున్న... ఉదయ 
భోజనం అంబలి ఉంది. మధ్యాహ్న భోజనం చేయడానికి కొంత ఆలస్య 
మౌతుంది. 


అమ్మా తమాలినీ! నాకిప్పుడు ఆ అంబలే తీసుకురా తల్లీ! మీఇంటి 
అంబలి అయినా అది నాకు పరమాన్నంతో సమానం. 


(మట్టి పాత్రల్లో అంబలి తెచ్చియిచ్చును) 

(ఒక ముంత తీనుకొని) భీమన్నా! నీవూ తీసుకో. 
మీరు త్రాగండి. నేను తర్వాత త్రాగుతాను. 
స్వామీ! మీరు త్రాగండి. ఇంకా ఉందిలే. 


మన మిద్దరం తర్వాత తీసుకుందాం తమాలినీ. చక్రవర్తిని త్రాగనీయ్‌ 
ముందు. 


భీమన్నా! తమలినీ! మీరిద్దరు కూడా నాతోపాటు తీసుకుంటేగానీ నేను 
తీసుకోను. 


మహారాజా! 
అలా పిలవాద్దని చెప్పానుగా భీమన్నా! తిరిగి... 


77 





భీమన్న 


తమాలిని 


తొండమానుడు : 


తమాలిని 
భీమన్న 


తమాలిని 


భీమన్న 


తొండమానుడు : 


భీమన్న 


తొండమానుడు : 


భీమన్న 


తొండమానుడు : 


తమాలిని 


మీరు పెద్దలు. పెద్దలను పేరుతో పిలువడం తప్పుకదా! 

మహారాజా అని మిమ్మల్ని పిలువరాదు. పెద్దలు కాబట్టి పేరుతోనూ 
పిలువరాదు. మరెట్లా పిలవాలో మాకర్థం కావడంలేదు. 

ఎలా మీరు పలుకరించినా పరవాలేదు. మీ యిష్టం. 

మాకేమీ తోచడం లేదు మహానుభావా! 

అనుకోకుండానే నీవు సంబోధించావే అలాగే పిలుద్దాం. 


మహానుభావా! మొదట మీ ఆకలి తీర్చుకోండి. ఆహారం తీసుకొని 
ఎన్నాళ్ళయిందో! మేము రాత్రి సుష్టుగా భోంచేశాము. మేము ఆకలికి 
తట్టుకోగలము. 


కాను మహానుభావా! ఆహారం తీనుకోకనే కదా మీరు శోషవచ్చి 
పడిపోయారు? ముందు మీరు కానీయండి. 


భీమన్నా! తమాలినీ! మీరెన్నయినా చెప్పండి. నాతోపాటు మీరు కూడా 
ఆహారం తీసుకొన్నప్పుడే నేనూ తీసుకుంటాను. లేకపోతే ఇలాగే 
ఉంటాను. 


తమాలినీ! నాకో ముంత యివ్వు! నీవో ముంత తీసుకురా. ఇక్కడే 
ముగ్గురమూ తాగుదాము. 


(ముగ్గురు త్రాగుదురు) 

తల్లి! తమాలినీ! అంబలి అయినా నీచేతి వంట అమృతంలా ఉంది. 
మరికొంత తీసుకో మహానుభావా! 

వద్దు. నా కడుపు నిండిపోయింది. మీరింకా త్రాగడం పూర్తి చేయలేదు. 


ఇదో అయిపోయింది. మహానుభావా! 
(ముగ్గురు చేతులు కడుగుకొని నీరు త్రాగుతారు) 
78 


తొండమానుడు : 


భీమన్న 


తమాలిని 


తొండమానుడు : 
తమాలిని : 


తొండమానుడు : 


తమాలిని 


# 


అమ్మా తమాలినీ! ఏడుకొండల స్వామిగురించి నీవు ఎదైనా ఒక కీర్తన 
పాడుతావా? 


* ఇది మంచి me తమాలినీ! నీకు తెలిసిన పాసురాలు చాలా 
" ఉన్నాయిగా! ఒకటి పాడి వినిపించు. 


సర్లే... పల్లాండు! పల్లాండు పత్తాయి రత్తాండు 
పలకోడి నూజాయిరమ్‌ 
మల్లాండ తిణ్‌తోళ్‌ మణివండా, ఉన్‌ 
శేవడి శెవ్వితిరాక్కాపు. 
(“పెరియాళ్వారు - తిరుప్పల్లాండి పాశురము) 
దీని భావమేమిటో కూడా చెప్పమ్మా తమాలినీ! 


'స్వామీ! ఎన్నో సంవత్సరాలు, వేలకోట్ల సంవత్సరాలు నీకు అన్ని రకాల 


మంగళములు కలుగుగాక! కాలతత్వం ఉన్నంత వరకూ నీవు 
జయశీలుడవు.' చాణూర ముష్టికులు అనే మల్గుల గర్వం అణచిన 
దివ్య బాహువులకు, నీలమణుల వంటి కాంతి కలవానికి తామరలవలె 
మనోజ్ఞమైన పాదాల అపూర్వ సౌందర్యానికి ఆచంద్ర తారార్కము 
ఆకాంతి నిలిచి ఉండుగాక! 


నీలమణి కాంతులతో వెలగిపోయే స్వామివారి శరీరము, చాణూర 
ముష్టిక మల్లులను అణగద్రొక్కి విజయాన్ని పొందిన స్వామివారి 
ఆజాను బాహువులూ, ఎజ్జ్బతామరల వంటి పాదాలూ ఇవన్నీ 
ఎల్లకాలమూ వెలుగుతుండుగాక! అని ఎంతగొప్పగా మంగళాశాసన 
పాశురాన్ని క్రీ పెరియాళ్వారు కవి చెప్పాడు? నీవు ఎంత అద్భుతంగా 
మధురాతి మధురంగా ఈ పాశురాన్ని పాడావు తల్లీ! 


నాకంతగా భాష తెలియదు మహానుభావా! అరవదేశం నుండి ఇటుగా 
వచ్చే తిరుమల యాత్రికులు పాడుతూ ఉండగా నేర్చుకున్నాను. 


79 


భీమన్న 


తమాలిని 


తొండమానుడు : 


భీమన్న 


తొండమానుడు : 


మహానుభావా! ఇంకా చాలా వచ్చు పాశురాలు, కీర్తనలు తమాలినికి! 
అప్పుడప్పుడూ ఎమిటి, ప్రతిరోజూ ఏదో ఒక సమయాన వానిని పాడుతూ 
ఉంటుంది. 


మహానుభావా! నన్ను ఆకాశాని కెత్తేస్తున్నారు మా ఆయన విశేషమూ, 
విశిష్టమూ అయిన రీతిలో శ్రీవేంకటేశ్వర స్వామి వారిపైన స్వంతంగా 
కొన్ని స్తోత్రాలు రచించారు. 


భీమన్నా! నీవు స్వామివారిని ఎలా స్తుతిస్తావో, నీ మాటల్లో స్వామివారి 
రూపమెలా. ఉంటుందో ఒకసారి వినిపించు. 


చెపుతాను. స్వామివారిని గురించి ఎంత చెప్పినా నాకైతే తనివే తీరదు. 
అందులోని భావమేమిటో వినండి. 


స్వామీ! (శ్రీనివాసా! వైకుంఠము నీ నివాసము. సముద్రరాజ పుత్రిక 
లక్ష్మి నీ పట్టమహిషి, నృష్టికర్త బ్రహ్మ నీ నాభినుండి జన్మించాడు. 
పాపాలను హరించే గంగ నీకాళ్ళ నుండి పుట్టింది, వేయి పడగల 
ఆదిశేషువు నీకు శయ్య, మహాబలవంతుడైన గరుత్మంతుడు నీకు 
వాహనము స్వామీ! ఆకాశంలోని తారకలు నీ దంతాలు, నీమేని కాంతి 
విద్యుత్‌ మండలము, సూర్యుడు చంద్రుడు నీకు రెండు కళ్ళు 
అయ్యాయి. నేను కుమ్మరి వాడిని. ఎంతో గొప్ప దేవుడవైన నీక్తు నేను 
ఎలా పూజ చేతును! 


భీమన్నా! నీవు కులాలుడవైతేనేమి? సృష్టికర్త బ్రహ్మప్రాణుల బొమ్మలు 


' చేసి ప్రాణాలు పోస్తాడు. నీవు మట్టితో ఎన్నో రకాల బొమ్మలు చేసి 


భీమన్న 
తొండమానుడు : 


జీవకళలు ఉట్టిపడేటట్లు చేస్తున్నావు కాబట్టి నీవూ సృష్టికర్తతో 
సమానుడవు. 
మహానుభావా! నన్ను బ్రహ్మతో పోల్చవద్దు. ఇలాంటి స్తుతులు నాకు నచ్చవు. 


నాలో చెలరేగిన భావాలను అణచుకోలేక పోవడంతో బయటకు 
వచ్చాయా మాటలు భీమన్నా! క్షంతవ్యుణ్ణి. 
80 


భీమన్న 


తొండమానుడు : 


భీమన్న 


తొండమానుడు : 


భీమన్న 


తొండమానుడు : 


భీమన్న. 
తమాలిని 


భీమన్న 


: క్షమించదగినంత తప్పుకాదులే మహానుభావా! అది నరే. నీవు 


స్వామివారిని ఎలా స్తుతించావో చెపుతావా! 


చెపుతాను భీమన్నా! నొ దృష్టిలో, నొ భావనలో శ్రీవేంకటేశ్వరుడిలా 
ఉంటాడు. 


స్వామీ! నీవు సర్వలోకాలకూ, దేవతలందరికీ, యోగ్యులైనవారికీ 
ప్రభువువు. సృష్టి స్థితిలయలకు మూల భూతుడవు. వేద వేద్యుడవు, 
అనంత మూర్తివి అయిన నీకు నా నమస్కారములు. గోవిందా! నీవు 
పురాణ పురుషులలో ఉత్తముడవు. అప్రాకృత శరీరుడవు లీలామానుష 
విగ్రహుడవు. నీకు నా నమస్కారములు. 


: మహానుభావా! స్వామివారిని పురాణేతిహాసాలలో ఎలా వర్ణించారో అంత 


గొప్పగానూ స్తుతించారు మీరు. 


నీ భావావేశంలో ఒక ప్రత్యేకత ఉంది. విశిష్టత ఉంది. వినూత్న రీతిలో 
వేంకటేశ్వరస్వామి నీ మనస్సులో నెలకొన్నాడు. విశ్వాన్ని అంతా 
స్వామివారి శరీరాంగాలతో పోల్చడం నీ విశాల భావాలను తెలుపుతోంది 
భీమన్నా. 


: మహానుభావా! విశ్వమంతా స్వామివారిలో ఇమిడి ఉంది. శ్రీనివాస 


స్వామికి సాటి అయిన దేవుడు ఎక్కడా లేడు. ఉండడు ఉండబోడు 
కూడా! అసమాన దేవుడు ఆదిశేషశయనుడు శేషాద్రివాసుడు. 


ఇంతటి భక్తుడవు కాబట్టే స్వామివారు నీపట్ల అపార (ప్రేమాభిమానాలను 
చూపుతున్నాడు భీమన్నా! 


: అదంతా స్వామివారి కృపాకటాక్షమే. 


: ఇన్నిన్ని మాటలు మాకు తెలియకపోయినా స్వామివారిని తెలిసీ 


తెలియక పూజించుకోవడ మొక్కటే మాకు తెలిసింది మహానుభావా! 


: మహానుభావా! నీ వీస్థితికి రావడానికి కారణమేమిటో తెలుపలేదు. 


81 


తొండమానుడు : 


తమాలిని 
తొండమానుడు : 


భీమన్న 


తొండమానుడు : 


భీమన్న 


చెపుతాను భీమన్నా! 

నా అలక్ష్యం వల్ల కూర్మాచార్యులు అనే బ్రాహ్మణుడి భార్యాపిల్లల 
మరణానికి కారకుడి నయ్యాను. ఆ పాపపరిహారార్థం అర్ధరాత్రి స్వామివారి 
ఏకాంతానికి భంగం కలిగించాను. అయినా నాకు ప్రత్యక్ష దర్శనమిచ్చే 
స్వామివారు ఆ బ్రాహ్మణీ బిడ్డలనూ బ్రతికించారు. నా మీద బంధుత్వ (ప్రేమతో 
అయితే ఆ రోజు నుండి స్వామివారి దర్శనం కాలేదు నాకు. 


తర్వాతేం చేశారు మీరు? 


అంగిరస మహర్షిని స్వామివారి దర్శనం కోసం నేనేం చేయాలి అని 
అడిగాను. అందుకాయన న్వర్ణపుష్పాలతో శ్రీవేంకటేశ్వర సహస్ర 
నామార్చన కొన్నాళ్ళ పాటు ఆపకుండా చేయమన్నారు. ఆయన చెప్పినట్లే 
నేను సుమారు నూరు రోజులు చేశాను. కానీ ఫలితం కలుగలేదు. 
స్వామివారు శాంత స్వరూపుడేకాదు సహిష్ణువుకూడా. మీ స్వర్ణపుష్ప సహస్ర 
నామార్చన ఫలించలేదంటే అందుకు అదొక్కటే కారణమై ఉండదనిపిస్తోంది. 
నాకిప్పుడర్థమవుతోంది భీమన్నా! ఒక్కో సంఘటనా తలచుకొంటూ 
ఉంటే నాకర్థమౌతోంది. నేనెంత గర్విష్టినో నిన్ను చూచినాక, మీ ఇద్దరితో 
మాటాఢినాక గానీ నాకు స్పష్టంగా ఈ విషయం అర్థంకాకపోయింది. 
నా గర్వమే నన్నీస్థితికి తీసుకు వచ్చింది. నేను చక్రవర్తిననీ, స్వామివారి 
బంధువుననీ, నాకా ప్రత్యేకత ఎన్నో విధాలుగా కలిగిందనీ కాబట్టి 
స్వామి భక్తులందరికన్నా నేనే శ్రేషుడననీ, అందువల్ల స్వామివారు 
అధికాధికంగా నన్నే ఆదరించాలని, అది శ్రీనివాసుని యొక్క ధర్మం, 
విధ అని నేను అహంకారంతో భావిస్తూ వచ్చాను. అదే విధంగా 
నడచుకొంటూ వచ్చాను. 


వేంకటేశ్వరస్వామి వారికి సర్వులూ ఒక్కటే. లోకంలోని ప్రాణులన్నింటికీ 
జీవనాధారమూ, కల్మషహారణీ అయిన గంగ అందరిపట్లా తరతమ భేదాలు 
లేకుండా ఎలా వ్యవహరిస్తుందో చూడు. అలాంటి గంగకు జన్మనిచ్చిన 
స్వామివారు ఎ విధంగా నడచుకొంటారు? ఆలోచించండి మహానుభావా! 


82 


తమాలిని 


భీమన్న 


తొండమానుడు : 


భీమన్న 


తొండమానుడు : 


తమాలిని 


తొండమానుడు : 


తమాలిని 


తొండమానుడు : 


సాగరం వంటి సహనం కలవాడు శ్రీనివాసుడు. సాగరకన్య అయిన 
లక్ష్మీదేవిని అపురూపంగా తన వక్షన్థలాన నిలుపుకొన్న వాడు. 

నిన్ను బ్రహ్మహత్యా పాతకం నుండి కాపాడడానికి తానే బ్రహ్మయై 
కూర్మాచార్యుల భార్యాబిడ్డలను పునర్జీవితులను చేశాడు. 

బ్రహ్మకు సృష్టి చేయడమూ, నుదిటిపై వ్రాత వ్రాయడమూ మాత్రమే 
తెలును. నుదుటి వాతను మార్చడం బ్రహ్మవల్ల కాదు. అది 
బ్రహ్మజన్మకు కారకుడైన స్వామివారి వల్లనే సాధ్యమవుతుంది. 


మవోనుభావా! మీ మీద స్వామివారికి ఆగ్రహం కలగడానికి 
కారణమేమిటో మీ యంతట మీరే నిర్ణయించుకోవలసి ఉంది. 


జను, భీమన్న! ఆ విషయం నేను గ్రహించడానికి ఇంత కాలం పట్టింది. 


అదీ మీ వద్దకు రావడం వల్లనే అవగతమయింది. మీ రిద్దరూ 
పుణ్యదంపతులు స్వామివారి కృపాపాత్రులు. స్వామివారు కులమత 
తరతమ భేదరహితుడు అనడానికి మీరే ప్రత్యక్ష నిదర్శనం. 


మహానుభావా! మీరు చేస్తుండిన బంగారు పూలపూజ విషయం 
ఏమయింది? 


బంగారు పూలు చేయడానికి కోశాగారంలోని బంగారమూ, ధనమూ 
చాల లేదు తమాలినీ! అంతేకాదు నేను రోజూ చేసే బంగారు 
పూలపూజలో మట్టిపూలు వచ్చి చేరసాగాయి. అలా మట్టిపూలు చేరడం 
వెనుక రాజకీయ కుట్ర ఉందని నా కుమారుడు శ్రీనివాస యువరాజూ, 
సేనాధిపతీ భావించారు. 


: మేము మట్టివూలతోనే పూజలు చేస్తాము స్వామివారికి, అలా 


మట్టిపూలతో పూజలు చేయుమని సూచనలిచ్చింది స్వామివారే. 


నా కొడుకు శ్రీనివాసుడూ సేనాపతీ మీపైన మీ దాసుడయిన శ్రీపతి 
మీద సందేహపడ్డారు. అందుకోసం వేయిమంది సైనికులను మీ చుట్టూ 
నిఘావేయించారు. మీకు శిక్షలాంటి పరీక్ష పెట్టారు. కానీ వారే పరాభవం 


83 





యాలి ఖు 


భీమన్న 


తొండమానుడు : 


తమాలిని 


తొండమానుడు : 


భీమన్న 


తొండమానుడు : 


తమాలిని 


భీమన్న 


పొందారు. అయితే ఆ సంగతి వారింకా తెలుసుకోలేదు. నాకు అర్థమైన 
తర్వాత నా మనసు విచలితమై పోయింది. పిచ్చివాడిలాగ దేశమంతా తిరిగి 
మీ వద్దకు వచ్చాను. 

అదేమిటి? అలా అంటున్నారు? 


భీమన్నా! స్వామివారి లీలలు అంత సులభంగా అందరికీ అర్థంకావు. 
నీవు స్వామివారి చైదములలోని అంతరార్థాన్ని గ్రహించడం లేదు. 
స్వామివారి మీద విశ్వాస మొక్కటే నీకు తెలుసు. మరేదీ తెలియదు 
అన్న విషయం నాకిపుడు అర్థమవుతోంది. అదటుండనీయ్‌... ఇప్పుడు 
నాకు నిద్ర ముంచుకొస్తోంది. 


ఇంటిముందు వసారా అరుగుమీద పడుకొంటారా? ఇంటిలోపల 
చాపవేసేదా? 

అమ్మా తమాలినీ! నాకు ఇంటిలోపలే పడుకోవాలని పిస్తోంది. మీ 
పూజా స్థలంలో పడుకోవచ్చా? 

స్వామివారితో చాలా కాలం కలిసి తిరిగిన మీరు, స్వామివారి పూజా 
స్థలంలో పడుకోవడానికి అభ్యంతర మేమిటి మహానుభావా? 


స్వామివారి దారుప్రతిమకు ఎదురుగా, ఆయననే చూస్తూ పడుకొంటాను. 
(ఆవులిస్తూ) ఇదేమిటి నాకింతగా నిద్రముంచు కొస్తోంది? 


: చాలా రోజులుగా పస్తు ఉండేవారు. ఇప్పడే కడుపుకింత ఆదరువు 


పడడంవల్ల నిద్రవస్తున్నట్టుంది మీకు. చావవేస్తాను పడుకోండి 
మహానుభావా! 


(తమాలిని తెచ్చియిచ్చిన చాప వేస్తూ...) పడుకోండి. ప్రశాంత చిత్తంలో 
నిదురపోండి. (వడుకున్సు వెంటనే తొండమానుడు గాఢ నిదురలోకి 
జారిపోతాడు) 


mm న. 


84 


15వ రంగము 


(తొండమానుడు నిదురలో ఉండగా తమాలినీ, భీమన్నా మెల్లగా మాటాడుకుంటూ ఉంటారు) 


తమాలిని 
భీమన్న 
తమాలిని 


భీమన్న 


: తమాలిని 


భీమన్న 


తమాలిని 


భీమన్న 
తమాలిని 


భీమన్న 


2. స్వామీ! మీకా రోజు వేంకటేశ్వరస్వామి కలలో కనిపించి చెప్పిన మాటలు 


గుర్తున్నాయి కదా! 


: తమాలినీ! ఆ కలను నేనెలా మరచి పోగలను! స్వామివారి దర్శనం 


కావడం, కలలో వారు చెప్పిన మాటలు... ఓహ్‌! ఎంత ఆశ్చర్యకరం! 


స్వామివారు కలలో మీకు చెప్పిన మాటలు వాస్తవం అవటానికి 
అప్పటికప్పుడే ఎన్నెన్నో నిదర్శనాలు చూపించారు. ఇక ఇప్పుడు... 


కౌను తమాలినీ! పరమాద్భుతమైన నంవుటనే జరిగిందిప్పుడు 
స్వామివారు నాకానాడు కలలో కనిపించి చెప్పిన మాటలు... 
“తొండమాన్‌ చక్రవర్తి మీ ఇంటి ముందుకు వస్తాడు” అని 


అలాగే స్వామివారు తెలిపినట్లే చక్రవర్తి మన ఇంటికే వచ్చారు. అదీ 
దీనాతి దీనంగా వచ్చి మనయింటిలోపల ప్రస్తుతం నిద్రిస్తున్నాడు కూడా. 


:* స్వామివారి లీలలు ఎవరూ ఊహించలేని రీతిలో అత్యద్భుతాలయి 


ఉంటాయి. స్వామివారు ఎప్పుడెవరి మీద తన (ప్రమామృతాన్ని 
చిలుకరిస్తాడో, ఎప్పుడు తన సమీప బంధువులనైనా నిర్లక్ష్యంగా చూస్తాడో 
ఎవరికీ అర్థం కాదు. అదెవరికీ సాధ్యం కూడా కాదు. 

జాను! స్వామివారికి ఎప్పుడు ఎవరిని ఎలా చూడాలో బాగా తెలుసు. 
అయితే నాకో చిన్న సందేహం కలుగుతోంది? 


సందేహమా? ఏమిటది? 


: స్వామివారు మీకు కలలో కనిపించి చెప్పిన మాటలు ఇంకా ఉన్నాయి. 


తొండమాన్‌ చక్రవర్తి అనాధలా మనయింటికి వచ్చిన తర్వాత ఏం 
జరుగుతుందని చెప్పాడు? అది జరిగేదేనా? అంతటి అదృష్టం మనకు 
దక్కుతుందా! 


బెను తమాలినీ! నాకూ ఆ సందేహం ఉంది! దేవతలకు కానీ వేల 
నంవత్సరాలు తపన్సు చేసిన మహామునులకు కానీ బొందితో 
వైకుంఠం' కలిగే భాగ్యం ప్రాప్తించలేదే! 


85 


శ్రీపతి 


భీమన్న 
తమాలిని 


శ్రీపతి 


తమాలిని 


తొండమానుడు : 


భీమన్న 


తొండమానుడు : 


తమాలిని 


భీమన్న 


తొండమానుడు : 


(ఇంతలో బయటి నుండి అలికిడి వినిపిన్తుంది, 


అమ్మా! తమాలినీ! (అంటూ లోపలికి వస్తాడు. భార్యాభర్తలిద్దరూ ఒకరి 
ముఖాలొకరు చూచుకుంటారు. అవ్హుడు భీమన్మను ఉద్దేశించి.) 


ఈ రోజు కుండలు చేయటానికి కావలసిన మట్టిని తీనుకు రావలసిన 
అవసరం ఉందా భీమన్నా? 


(భీమన్సు తేరుకొని...) 
వద్దు స్వామీ! నిన్న తెచ్చిన మన్నే ఉందిగా ఈ రోజు ఏమీ పని లేదులే, 


స్నానాదులు ముగించుకొని వచ్చావా! అయితే లోపలికి రా ఎదైనా 
తిందువుగానీ. 


నాకూ ఆకలవుతోందమ్మా! చెరువులో స్నానం చేసివచ్చాను. వీధిలో నడచి 


రావడం వల్ల కాళ్లకు దుమ్ము అంటుకొంది. పెరట్లోకి పోయి కడుక్కొని వస్తాను. * 


సరే. త్వరగారా. 

(శీవతి పోవును, 

ఇతడెవరు భీమన్నా! 

మా కుటుంబానికి సన్నిహితుడు, ఆప్తుడు. 
ఎప్పటి నుండి! 


ఆయన వచ్చింది ఈ మధ్యనే మహానుభావా! చెప్పకుండానే పనులన్నీ 
చక చకా చేసుకుపోతుంటాడు. నిజం చెప్పాలంటే ఆయన నా సోదరుని 
కంటే తండ్రికంటే ఎక్కువగా మమ్మల్ని చూచుకొంటూ ఉంటాడు. 


మట్టితో బొమ్మలను ఎంత అద్భుతంగా చేస్తాడనుకున్నావు? ఆ 
బొమ్మల్లో జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది. 


కొన్ని బొమ్మలు చూపమ్మా తమాలినీ! 


(తమాలిని లోపలికి పోవును, 
రర 


భీమన్నా! అతడు ఎలాంటి పరిస్థితిలో మీ ఇంటికి వచ్చాడో అన్నీ 


వివరంగా' చెప్పగలవా? | 


భీమన్న 
తొండమానుడు : 
భీమన్న 


తొండమానుడు : 


భీమన్న 


; చెపుతాను మహానుభావా! 


ఒక్కటీ వదలకుండా అన్నీ వివరంగా చెప్పాలిమరి. 


ఒకనాటి ఉదయాననే మాఇల్లు వెదుక్కుంటూ వచ్చాడాయన. 
వచ్చీరాగానే తనకు మాయింటిలో పని పురమాయించుమన్నాడు. మా 
పేదతనాన్ని గురించి చెప్పాము. “మీరేది తింటే అదే పెట్టండి మీరు 
చెప్పిన పనులన్నీ చేస్తాను” అన్నాడు. ఆ మాటలతో నేనేమీ బదులాడ 
లేక పోయాను. నా భార్య తమాలిని అతడిని తన సొంత సోదరుడు 
రాకరాక ఇంటికి వచ్చినట్లు ఆహ్వానించింది. అప్పటి నుండి అతడు 
మా కుటుంబంలో ఒకడయ్యాడు. శ్రీపతి వచ్చినప్పటి నుండి నాకు 
ఇల్లు విడిచి బయటి ప్రాంతాలకు పోయే పని తప్పింది. అతడు రోజూ 


'ఉదయం పూట చెరువు వద్ద నుండి కుండలు చేయడానికి కావలసిన 


మట్టిని జల్లెడపట్టుకొని తీసుకువస్తాడు. గుడిసె ముందు ఆ మన్నుపాసి, 
తగన పాళ్ళలో నీళ్ళుపోసి కాళ్ళతోతొక్కి, మెత్తగా పిసికి నాచేతి కందిస్తాడు. 
“సారె” వద్ద ఉండే నేను ఆ మట్టితో మొదట తులసి దళాలను పూలను 
చేస్తాను. తరువాత కుండలూ, మూకుళ్ళు మొదలైన వాటిని చేస్తాను. 
అక్కడితో నా పని అయిపోతుంది. తర్వాత శ్రీపతి తిరిగి తాను తెచ్చుకున్న 
మట్టితో రకరకాల బొమ్మలు తీరుస్తాడు. ఆ తర్వాత ఆ బొమ్మలకు రంగులు 
పూసి అమ్మకానికి పెడతాడు. వాస్తవానికి శ్రీపతివల్ల నాకెంతో శ్రమా తప్పింది. 
ఆదాయమూ పెరిగింది. ఇదంతా ఏడుకొండల స్వామి మవాత్తుగా 
భావిస్తున్నాము మహానుభావా! . 


భీమన్నా! శ్రీపతి మీ ఇంటికి చేరిన తర్వాత రాజభటులుకానీ, మరెవరైనా 
నాగరికులు గానీ ఈకుర్వపల్లెకు వచ్చారా? 


లేదు మహానుభావా! ఎవరూ రాలేదు. మాకు తెలిసినంత వరకూ 
ఎవ్వరూ ఇటురాలేదు. 


87 


Ter _ 


తొండమానుడు : 


భీమన్న 


తొండమానుడు : 


భీమన్న 


తొండమానుడు : 


శ్రీపతి 


తొండమానుడు : 


చాలా చిత్రంగా ఉంది. తుండీర మండల రాకుమారుడూ. సేనాపతీ, 
వేయిమంది రాజభటులూ, ఈ' చుట్టుపట్టుల ఎక్కడైనా విడిది 
చేసినట్టయినా నీకు సమాచార మేదయినా తెలిసిందా? 


: లేదు మహానుభావా! ఈ కుర్వగ్రామస్థులెవరికి కూడా ఆ విషయం 


తెలీనే తెలీదు. అసలు మేము రాజభటులను చూచి చాలా కాలమయింది. 
ఒక వేళ వాళ్ళు వచ్చి ఉన్నట్టయితే ఎంతో సందడిగా ఉండేది. ఇక 
రాకుమారుడే మా గ్రామానికి అరుగు దెంచాడంటే గ్రామస్స్ఫులా రోజు 
పండుగ రోజుగా భావించేవారు. అలాంటిదేమీ జరుగలేదు. ఎవరూ 
ఈ ఛాయలకైనా రాలేదు. 


నిజమా? అది నిజమా? రాకుమారుడూ, రాజభటులూ ఈ ఛాయలకైనా 
రాలేదా? 


: నిజమే మహానుభావా? వారెవరూ ఇటురాలేదు. 


(న్వగతం) దీనిని నేను నమ్మలేక పోతున్నాను. యువరాజూ, సేనాపతీ 
చెప్పిన దేమిటి? కుమ్మరి భీమన్నా అతని భార్య తమాలినీ, దాసుడు 
శ్రీపతీ వీరు ముగ్గురూ కలిసి వేయిమందికి భోజన వసతులు, వట్టి 
భోజనాలు కాదు విందు భోజనాలే ఏర్పాటు చేసి అందరినీ సంతృప్తి 
వరచారన్నారే. అంతేనా? కుమ్మరి భీమన్ననూ, శ్రీవతినీ పట్టి 
బంధించబోతే ఆర్చర్యకరంగా ఎక్కడినుండో ప్రవాహంలా వచ్చిపడ్డ 
సైన్యం తమను తరిమి తరిమికొట్టిందన్నారు. ఇదెలా సాధ్యం! ఇదంతా 
వేంకటేశ్వరస్వామి వారిలీలలే. 


(శ్రీపతి మందహాసంతో అక్కడికి రాగానే...) 
ఎవరు నీవు? ఎందులకీ చోటికి వచ్చావు? 


మహానుభావా! నా విషయం నీకర్ణం కాదులే. నివర్థం చేసుకోవడానికి 

ఇంకా కొంతకాలం పడుతుంది. అప్పుడే నేనెవరో, ఎందుకిక్కడికి 

వచ్చానో అవగతమవుతుంది (నవ్వును) 

(శ్రీవతని తేరపార చూన్తూండగా శ్రీవతి వెళ్ళిపోవును) ఈ నవ్వును, ఈ 

ముఖాన్ని నేను చాలాసార్లు విన్నాను, కన్నాను. ఆ కళ్ళలోని కాంతిని 
88 


భీమన్న 


శ్రీపతి 


భీమన్న 


శ్రీపతి 


నేనెన్నో పర్యాయాలు చూడబోయి తట్టుకోలేక కళ్ళు మూసుకొన్నాను. 
ఆ ముఖంలోని వర్చస్సు అయస్కాంతం ఇనుమును ఆకర్షించుకున్నట్లు 
నన్ను దాపులకు లాక్కునేది. ఆ నొసలు గొప్ప వేటగాడి విల్లమ్ముల్తా 
నా హృదయ మృగాన్ని వేటాడేవి. ఆ దీర్హ కర్ణాలు సంసార ప్రవాహంలో 


_ కొట్టుకుపోయే నన్ను పడవలలోని తెడ్డులాగ నన్ను శాంతి తీరాలకు 


చేర్చేటివిగా కనిపించేవి. ఆ బాహువులు తూగుటూయలలా నన్ను 
లాలించేవి. ఇను నిజం! తన మృదు మధుర భాషణలతో, హిత. 
వాక్కులతో అదిలించేవి, ఆదరించేవి, పాలించేవి, లాలించేవి. 
పసిబిడ్డను ఊయల్లోపెట్టి ఊపుతూ మధురగానంతో తల్లిలా నన్ను 
లాలించేవి... లాలించేవి...లాలించేవి... 


(తొండమానుడలాగే స్పృహ కోల్ఫోవును. భీమన్న వచ్చును. తొండమానుని 


ముఖంపై నీళ్ళు చల్లును. శ్రీపతి అక్కడికి వచ్చును.) 


ఎమిటీ విచిత్రం! ఈ మహానుభావుడిలా తెలివి కోల్పోయినట్లు పడి 
ఉన్నాడేమిటి? 


2 చిత్రమే భీమన్నా అహంభావానికీ, ఆత్మవిశ్వాసానికీ వెంట్రుకవాసి తేడా 


మాత్రమే ఉంది. కొండ శిఖరము పక్కనే కొండలోయ ఉన్నట్లుగా 
అహంకార ఆత్మవిశ్వాసాలు ప్రక్క ప్రక్కనే ఒకటిగా ఉంటాయి. 
అహంకారం స్వార్థానికి, పతనానికీ దారితీసి లోయల్లో, పాతాళంలో 
పడదోస్తుంది. ఆత్మవిశ్వాసం నిస్వ్వార్థానికీ, పరిశ్రమకూ తద్వారా ఉన్నత 
శిఖారాలకూ చేరుస్తుంది. 


: మిరు చెపుతున్నదేమిటో నాకు బొత్తిగా అర్థం కావడం లేదు. మరోసారి చెప్పండి. 


ఇలాంటి అమాయకత్వమూ, మ్మినవారిపై విశ్వాసమూ కలిగి 

ఉండడమే నిన్ను ఉన్నత శిఖరాల పైకి చేర్చింది. భీమన్నా తొండమాను 

చక్రవర్తి భక్తుడేకానీ అతనిలో అహంకారం ఉంది. అలసత్వం ఉంది. 

వానివల్లనే అతడు చేయరాని పాపకార్యమొక దానిని చేశాడు. అలా 

చేసి భీతిల్లినా తన దురహంకారాన్ని మాత్రం పోగొట్టుకోలేక పోయాడు. 
89 


భీమన్న 
తమాలని 


భీమన్న 


తమాలిని 


భీమన్న 


బంగారంతో వెంకటాద్రి వాసుని మెప్పించాలనుకున్నాడు. అనుకొన్న 
అర్బననైనా ఏకాగ్రచిత్తంతో చేయలేదు. భక్తి యొక్క మూల తత్త్వాన్ని అవగతం 
చేసుకోకుండా ప్రవర్తించాడు. దానికి పూర్వజన్మ కర్మఫలం కొంత కారణమైనా, 
ధ్యానంతో దానిని జయించలేక పోయాడు. తుదకు నిజమైన భక్తి ఎలాంటిదో 
గ్రహించి నీవద్దకు వచ్చాడు. నేనెవరో తెలుసుకొన్న వెంటనే మూర్చిల్లాడిక్కడ. 
అతడికి 'నన్ను' తెలుసుకోవడాని ఇంత కాలం పట్టింది. నేనెవరో గ్రహించగానే 
తనను తాను మరచి స్పృహ కోల్పోయాడు. 


అయితే... స్వామీ... నీవు... ? 


(అప్పడే అక్కడికి వచ్చింది) ఓహ్‌! స్వామీ నీవా! వేంకటేశా! నీవు నీవేనా! 
ఏడుకొండలవాడా! 


(శ్రీపతి నిజరూవం దాల్పగానే... 


భగవాన్‌! ఏమిటి నీలీల! మాకనుల ముందే తిరుగుతున్న నిన్ను 
తెలుసుకోలేని మూర్భులమయ్యాము. అయో స్వామీ! మాయింట 
ఇంతకాలం మన్ను మోశావు. మట్టి పిసికావు. మట్టితోనే బొమ్మలు 
చేశావు. స్వామీ ఒకటేమిటి! ఒక దాసుడులాగ మాయింట చేరి చేయరాని 
పనులన్నీ చేశావు. కోట్లాది మంది, ఊహూ సర్వలోకాలూ నీపాద పద్మాలను 
తాకడానికి కూడా సాధ్యం కాదే. అలాంటి నీవు ఈ మట్టి మనుషుల ఇంట 
కుసుముకోమలమైన నీ హస్తములతో మట్టి పిసికావా! స్వామీ! శ్రీనివాసా! 


దేవా! వైకుంఠవాసా! నేను వండిపెట్టిన కలోగంజో తాగావు. నేను 
మంతతో అందించిన అంబలి త్రాగుతూ పరమాన్నము కుడుస్తున్నట్టుగా 
పరమానందం పొందుతున్నట్టుగా నాకగుపించే వాడివే స్వామీ! 
అప్పుడైనా నిన్ను తెలుసుకోలేక పోయాను. 


భక్తులంటే నీకెంతటి (ప్రేమ! సప్తగిరీశా! నిరుపేదలమైన మమ్ము 
కరుణించావు. అపారమైన (ప్రేమాభిమానాలు చూపావు. మాకు సేవలు 
చేయడానికి మాయింట చేరావు. కోటానుకోట్ల ప్రజలచేత నిరంతరమూ 
ఆరాధింపబడే నీవు ఈపూరిపాకలో మాతోపాటు మన్ను పిసుకుతూ. 
మనినావా? ఎమిటి స్వామీ నీలీల! 

90 


తమాలిని 


భీమన్న 


శ్రీపతి 


భీమన్న 


ప్రభూ! తిరుమల వాసా! నాకు నోటమాట రాకున్నది. నాచేతులూ 
కాళ్ళూ, దేహమూ గడగడ వణకి పోతున్నాయి. నా బుద్ధీ, నా హృదయం 
చైతన్యం కోల్పోతున్నాయి. నీ గురించి ఎం చెప్పను దేవా! నిన్నెలా 
వలుకరించను మహాప్రభూ! నీవెంత గొప్పవాడివి? నీవెంత 
దయామయుడివి! నీదెంత కరుణార్ధ హృదయం! నిన్నెలా స్తుతించినా 
కొదవగానే ఉంటుంది. తనివి తీరదు. తిరిగి తిరిగి నిన్ను స్తుతించకుండా 
ఉండలేము స్వామీ! నిన్ను ఆపద మొక్కుల వాడనందునా! భక్త 
సులభుడవందునా! ఎం పలుకను! అన్నీ నీవే! అంతా నీవే! మాయీ 
అదృష్ట దేవుడివి నీవే. మా మహత్తర సంపదవూ నీవే! సర్వ లోకాలలోని. 
సంపదనంతా కుప్పపోసి మా అరచేతిలో పెట్టినా కలుగనంతటి 
అపరిమితానందం, అనితర సాధ్యమైనంతటి అదృష్టం మాకీనాడు 
లభింపజేశావు అంజనాద్రివాసా! శ్రీనివాసా! 


గుడిసె గోడ పగులులో దొరికిన చెక్కబొమ్మను నీవుగా, నీ ప్రతిరూపంగా 
భావించాము. మట్టిపూలతో పూజించిన మట్టి మనుషులము మేము 
స్వామీ! ఇలాంటి మట్టి మనుషులమైన మాకింతటి మహద్భాగ్యం 
కలిగించావా దేవా! వేంకటనాథా! 


భీమన్నా! నీవు ధన్యుడవే కాదు. నీలాంటి నిష్కల్మష భక్తుడుండడం 
నాకూ సంతోషదాయకమైనదే. నీ అపూర్వ భక్తి తత్పరతలతో నన్ను 
బాగా ఆకుట్టుకున్నావు. తొండమాన్‌ చక్రవర్తి వంటి వాడినే నీయింటికి 
రప్పించుకున్నావు. మనో వాక్కాయ కర్మలా నన్ను తలచుకొనే వారికి 
నేనెప్పుడూ అండగా ఉంటానన్న విషయాన్ని నీ కథ జగత్తు కంతటికీ 
తెలియజేస్తుంది. 


(పారవళ్యంతో... దండకం...) 


శ్రీవేంకటేశా! నమో శ్రీనివాసా! నినున్‌ నమ్మి జీవించు మాకెపుడు 
మోక్షంబు కల్గింతువో స్వామీ! నీ వైభవమ్మెట్లు వర్ణింతు సప్తాద్రివాసా! 
91 


శ్రీపతి 


భీమన్న 


ప్రభూ! 

నేకులాలుండ నిన్నెట్లు శాఘింతు! 

వైకుంఠమే నీ నివాసమ్ము క్షీరాంబుధీ పుత్రి లక్ష్మీ 

లతా తాన్వియే నీకు పట్టంపు దేవేరి! విశ్వంబు సృష్టించు 
ఆ బ్రహ్మనీ నాభినందుండి జన్మించె! 

నారాయణా! నే కులాలుండ నిన్నెట్లు స్తోత్రింతు! 


లోకాలకున్‌ జీవనాధారమై వాని పాపాల పోగొట్టి నిష్కల్ములన్‌ జేయు 
గంగాంబ నీపాద పద్మమ్ములందుండియే పుట్టె. .."స్వామీ! మహాశక్తి 
మంతుండనంతుండు తా మార్దవమ్మెన దేహమ్ము నీ శయ్యగా జేసె 
దేవా! మనోవేగ సత్తాతి సంపన్నుడైనట్టి నాగారి నీవాహనమ్మెయ్యె! 
నారాయణా! నే కులాలుండ నిన్నెట్లు కీర్తింతు! 


ఆకాశ మార్గాన దీపించు నక్షత్ర సంఘాతముల్‌ నీదు 
దంతమ్ములే దేవ! సౌదామినీ మండలమ్మయ్యె నీ 
దేహ ధామమ్ము, పద్మాప్త శీతాంశువుల్‌ నీకు నేత్రమ్ము 
లైనిల్చె సప్తాద్రెవాసా! ప్రభూ! వేంకటేశా! 

నే కులాలుండ నిన్నెట్లు పూజించెదన్‌! 


(మందహాసంతో) చెక్కబొమ్మ నీకు లభించిన తీరు గుర్తుందా భీమన్నా 
(ఆలోచనలో భీమన్హ ఉండగా శ్రీవతి అతని భుజాన్ని తాకుతాడు) 


గుర్తుంది స్వామి! ఆ రోజు రాత్రి నీవు నాకు కలలో కనిపించావు. 
అంతకు ముందుటి వరకూ నీ రూపమేమిటో నీ మహిమలేమిటో 
నాకు తెలీదు. ఇటువైపు నుండి పోయే తిరుమల యాత్రికులు 
చెప్పేమాటల వల్లా, పాడే పాటలవల్ల దేవా! నీపై భక్తి అంకురించింది 
మాకు. ఎడుకొండలపైకి నడచివచ్చి నిన్ను ఈ సంసార సాగరంలో 
పడి దర్శించుకోలేక పోయాము కానీ నీవానాడు కలలో కనిపించావు 
స్వామీ! అప్పుడే నీ రూపం నాకు సుస్పష్టంగా తెలిసింది. 
92 


తమాలిని 


భీమన్న 


తమాలిని 


భీమన్న 


తమాలిని 


భీమన్న 


2 నా మనసులో నీ రూపం లేకపోయినా అహరహమూ నన్ను అంటి 


పెట్టుకొన్నట్లుగా భావిస్తూ ఉండేదాన్ని నేను తిరు వేంకటనాథా! 


నీ రూపం కలలో ఆ రోజు తెల్లవారు జామున చూచాను. నీ పలుకులు 
అప్పుడే విన్నాను. నీ వప్పుడే మన్నావో చెపుతాను వేంకట ప్రభూ! 
“భీమన్నా నీ అమాయక భక్తికి మెచ్చాను. నీలాంటి నిర్మల నిస్వార్థ 
భక్తుడుండడం చాలా అరుదు. నీకు మోక్షమార్గం చూపాలను 
కుంటున్నాను. ఎప్పుడైతే ఈ దేశప్రభువు నీయింటికి వస్తాడో అప్పుడు 
మీకు బొందితో వైకుంఠం ప్రాప్తిస్తుంది' అని శ్రీనివాసా! నీవెంత మృదు 
మధుర వాక్కులతో చెప్పావు నాకు! 


ఆ తర్వాత ఏం జరిగిందో నేను చెపుతాను స్వామీ! నాభర్త కల గురించి 
చెప్పగా, మూకెన్నో సందేహాలు కలిగాయి. ‘కలలో స్వామి కనిపించడమేమిటి 
ఈదేశ చక్రవర్తి ఈపూరిపాక దగ్గరకు రావడమేమిటి? మాలాంటి వారికి 
బొందితో వైకుంఠ ప్రాప్తి కలగడమేమిటి' అదంతా భ్రమ వట్టికల 
మా!తమే' అని నా భర్తా తలంచాడు స్వామీ! 


ఆ సమయాన మా భ్రమలను తొలగించడానికి నీవు నిదర్శనం చూపావు 
ఉన్నట్లుండి వర్షం కురిపించావు. షిడుగులు పడ్డట్టు చేశావు. ఆ పిడుగు 
దెబ్బకు గుడిసె కూలిపోతుందనుకున్నాము కానీ గుడిసె గోడలో 
దీగూడులో పగులు ఎర్పడి అందులో మాకు నీదారు ప్రతిమ 
లభించింది. నాకు కలలో కనిపించిన నీ ప్రతిరూపమే చందనదారు 
ప్రతిమలో ఉంది దేవా! 


నీ రూపులో ఉన్న దారు విగ్రహాన్ని దొరికిన చోటనే ఉంచి నిత్యమూ 
పూజించడం నీకు తెలియందికాదు దేవా! 


స్వామీ! మేము పుట్టుకతో కుమ్మరి వారం. మాతాత ముత్తాతల కాలం 

నుండీ మట్టితో కుండలు, పిడతలూ చేసుకుంటూ వాటినమ్ముకుని 

జీవనం సాగిస్తున్నాము. స్వామీ నీకు తులసీ దళాలన్నా పద్మాలన్నా 
Hs 209 


శ్రీపతి 


భీమన్న 


తమాలిని 


శ్రీపతి 


మహాప్రీతికరం. మట్టితో తులసీ దళాలు పద్మాలు చేసి, నీపూజకు 
ఉపయోగించడం, నీకు బాధాకరమయిందా! నీవు నాకందులో సహాయం 
చేస్తుండే వాడివి... 


భీమన్నా! నీవృత్తి ధర్మాన్ని విడవలేదు నీవు. ఎవరైనా వేనితో పూజించారు 
అనేది కాదు ముఖ్యం ఎలా కొలిచారు అనేదే ముఖ్యమైనది. నీవు 
మట్టిపూలతో నన్ను పూజించినందుకు తగిన వరాన్ని ప్రసాదిస్తున్నాను. 
భీమన్నా! జాగ్రత్తగా విను. తిరుమలలో పూజారులు నాకర్పించే 
నైవేద్యాలకూ, అన్న ప్రసాదాలకూ మట్టి కుండలే ఉపయోగించాలనే 
నియమం విధిస్తున్నాను. ఆ మట్టి పాత్రలు కూడా నీ వారసులు 
మాత్రమే తయారు చేసినవై ఉండాలి. దేవాలయ అర్చకులు, అలా నీ 
వారనులు చేసిన మట్టి పాత్రలను ఉపయోగించి సమర్పించిన 
నైవేద్యమే నాకు సంతృప్తి నిస్తుంది. 


మహా ప్రసాదం స్వామీ! ఆ చంద్ర తారార్కమూ నీ దేవాలయ అర్చకులు 
మమ్మల్ని గుర్తు పెట్టుకొనేటట్లు చేశావు. నీ వరంతో మేమూ, 
మాకులమూ ధన్యమైంది దేవా! 


స్వామీ! మా వంశాన్ని ఉద్ధరించావు. కానీ నాకు... 


తమాలినీ నీ సందేహం తెలుసు. నీవు తల్లిలాగ నన్నాదరించావు, నీ 
చల్లని చేతులతో నాకాహారం పెట్టావు. నా ఆకలి ఎప్పటికప్పుడు తీరుస్తూ 
వచ్చావు. నీ భర్తతలలో నాలుకలా మెలిగావు. నీ సహకారమే లేకపోతే 
భీమన్న, నిత్యం నిరాటంకంగా నన్ను కొలువగలిగే వాడా! నీ జన్మ 
ధన్యమైంది. నీ భర్తతో పాటూ నీకూ బొందితో వైకుంఠం సంప్రాప్తిస్తుంది. 


(ఇంతలో న్వర్థ విమానం భీమన్స ఇంటి ముందు వాలుతుంది. శ్రీవతి 
అద్భశ్యమవుతాడు.) 


94 


భీమన్న, తమాలినీ : ఏడుకొండల వాడా! వేంకటేశా! వైకుంఠవాసా! మేము ధన్యులం, 


వువోధన్యులం. నిన్ను మనసా వాచాకర్మణా నర్వవేళలా 
తలంచుకున్నందుకు మాకు మోక్షం కలిగిన్తున్నావు. అందునా 
సర్వోత్కృష్టమైన మోక్ష ప్రాప్తి కలిగిస్తున్నావు. ఎంతమందికి సశరీరంగా 
వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది స్వామీ! ఎంతటి మహద్భాగ్యాన్ని 
కలిగిస్తున్నావు మాకు! 


_(నన్మగాపాట, విమానశళబ్దం మధ్యలో వినివీంచును. ఆ నుమధుర 
నంగీతం వినిలేచి కూచుంటాడు తొండమానుడు. చుట్టూ ఎవరూ కనిపించరు) 


తొండమానుడు : 


స్వామీ! శ్రీనివాసా! నాకింత వరకూ దృశ్యాదృశ్యంగా కనిపించిందీ 
వినిపించిందీ అంతా కలా! మాయా! ఎట్టఎదుట ఉన్న నిన్ను నేను 
కనుగొనలేకపోయాను. నేను గ్రహించే లోపలే నాకు స్పృహతప్పింది. 
నీవే! వేంకటేశా ఉద్దేశ పూర్వకంగా నన్ను అపస్మారక స్థితిలోకి నెట్టావు. 
అయినా పూర్వపుణ్యం వల్లనేమో ఆ కులాల దంపతులకు నీవు 
సశరీరంగా మోక్షప్రాప్తి కలిగించడం నాకు కలగా తెలుస్తూనే ఉంది 
స్వామీ! నిష్కల్మష హృదయుడు పేదవాడైనా చక్రవర్తికంటే గొప్పవాడని 
సర్వ జగత్తుకూ చాటడానికే నీనిలా చేశావు. నాతప్పు నేను తెలుసుకున్నాను. 
ఆ దంపతంలను చూచే భక్తి తత్వాన్ని గ్రహించాను. ఇక నాకీ 
రాజ్యమెందుకు? పరిపాలన ఎందుకు? తుండీర రాజ్యాన్ని నా కుమారుడు 
పాలించుకుంటాడులే.. నేను సర్వనంగ పరిత్యాగినవుతున్నాను. నీవే 
నాకేడుగడవు. నీ కొండమీదికే నేను వస్తున్నాను. నీ ఆలయ సన్నిధిలోనే 
నా శేష జీవితాన్ని గడుపుతాను శేషాద్రివాసా! నీకెప్పుడు నా మీద దయ 
కలుగుతుందో అంతా నీ ఇష్టం! ఇదో నీ కొండకు కాలినడకన వస్తున్నాను 
స్వామీ! దేవాధిదేవా! 


నమో వేంకటేశా! నమోనమః! 


(తెరవెనుక నుండి........ మంగళమ్‌ వినిపించును) 


95 


శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయే ర్థినామ్‌ 
శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం 
మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమై: 

సర్వశ్చ పూర్వెరాచార్కెః సత్మృతాయాస్తు మంగళం 


(తెరవెనుకనే నన్మగా అన్నమాచార్య కీర్తన) 


నానాటి బదుకు - 
కొనక కన్హ్సది . - 


వుట్టుటయు నిజము - 
నట్ట నడీమి వని - 
యెట్ట నెదుటగల - 
కట్ట కడవటిది - 


కుడిచే దన్మము - 
నడమంత్రపు వని 
వొడిగట్టుకొనిన 

గడీదొటినవుడే - 


తెగదు పాపము - 
నగినగి కాలము - 
యెగువనె శ్రీవేంక - - 
గగనము మీదిది - 


నాటకము 
శైవ ల్యము 


పోవుటయు నిజము 


నాటకము 
దీ వ్రవంభము 
వైవల్యము 


కోక చుట్టెదీది 
నాటకము 

వుభయ కర్మములు 
శవల్యము 


తీరదు పుణ్యము 
నాటకము 
టేళ్ళురు డేలిక 
కైవల్యము 


96 


NPAT 


HP 


HFT H 


HIT 


